జగద్గురు శ్రీ శివరాశ్రీశ్వర [గ్రంథమాల 
మైసూరు 570 004 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


| OSS, INBR æ} Cita | 
| NER ag 4 


4 Kamar ah, Badala | 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


O23, A NBR 211 | 
Moe D 6114 


SHRI JAGADGURU VISHWARADHYA JNANAMANDIR 
(LIBRARY) 
JANGAMAWADIMATH, VARANASI 


ఇభ థి 


Please return this volume on or before the date last stamped 
Overdue volume will be charged 1/- per day. 


menata ati D బలా S BLO [N09 AIP 


మరు. 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


| 
| 


| OBS, ANGR na 4 6114 | 
Neer” | 
Ramsioh, B 


ara adala | 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


___సుతూరు గురుపరంపర O 


బాడాల రామయ్య 


గ్రంథకర్త 


జగద్గురు శ్రీ శివరాగ్రీశ్వర గ్రంధమాల 
= అహార 


: CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


ii 


సూత్తూరు గురు పరంపర 

"Sutturu Guruparampara" is poetic work on Suttur Math, written by 
Prof. Badala Ramaiah Published by se Sri Shicarathreeswara 
Garanthamale, Mysore - 570 004 


NG WG 4 . 

j : è Mn | , 
bu LY naa a 
నే. అ y a IN N OKRA my da 

KC PAN 
Wh | 


Ra 


First Edition : 1996, 190+20p.p. 


SRI JAGADGURU VISHWARADHY. 
JNANA SIMHASAN INANAIGANDIR 


i LIBRARY 
BNG di aranse] 
Ace. No. టా! 
@ All Rights Reserved : mg 


వెల :70-00రూ. 


ముద్రణ: | 
ఆ(శ్రేయ [ప్రోసెస్‌ సై. Dina, బెంగళూరు. దూ. : 3351684, 3352961. - | 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An Gia Initiative 


iii 


జ్ఞానపీఠపురస్కార గ్రహీత, పద్మభూషణ్‌ 
డా, సి. నారాయణ రెడ్డి, ఎం.ఏ. పి. హెచ్‌:డి., 4.06. 
రాష్ట్రప్రభుత్వ సాంస్కృతిక, భాషావ్యవహారాల నలహాదారు 


కార్యాలయం : 242082 

; గృహం :248451 
కళాభవన్‌, ప్టాదరాబాద్‌ - 500 004, 
ఆంధ్రప్రదేశ్‌ 


అభిప్రాయం 


కవిగా "లేపాక్షి" కావ్యం ద్వారా, విమర్శకుడిగా "బసవేశ్వర వచనా" ను 
వాద (గ్రంధం ద్వారా తెలుగు సాహిత్య SKO MANI రచయితగా 
ప్రసిద్ధులైన డా. బాడాల రామయ్య గారు "శ్రీనుత్తూరు గురుపరంపరిఅనే 
DAY కావ్య రచన చేయడం NOB Ko. రాగ వైరాగ్య ధర్మకర్మాభిరతులైన 
సుత్తూరు మఠాధిపతుల చరితం రాజేంద్రగురుని గాధ మధ్యమ.మణిగా కధన 
రమ్యంగా రూపొందించిన ఈ (గంధం రామయ్యగారి రచనా (ప్రతిభకు మణి 
దర్పణం.అనవద్య పద్యరచనలో చేయితిరిగిన రామయ్యగారి రచనా రీతి 
శరత్కాల జీవనదిలా సాగిపోయింది. : 


రాజేంద్రగురూక్తులకు ముక్తాహార నదృశంగా ఆకృతి దాల్చిన పద్యమిది. 


నమ్మిన శిలయేని, నారాయణుండగు 

ప్రణయమున్న మిత్తిభాగ్యమొనగు, 

శాంతికలుగ ముక్తి సామ్రాజ్యమే దక్కు 

పూని నరుడు వీని పొందవలయు || (పద్యం. 78, పుట. 171) 


ఇలాంటి ఆణిముత్యాలెన్నెన్నో ఈ కృతినిండా వున్నాయి. 


శివతత్వబంధురంగా, సమధర్మ నిర్భరంగా గురు పరంపర గాధలను 
సవృదయ రమ్యంగా గ్రధనం చేసిన మిత్రులు డా. బాడాల రామయ్య గారికి 
నాఅభినందనలు. 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


తపోవనం 


"భోగ్యం పో తపోవనమిదం అయంచ మేసుదినం--" 
-(ఉత్తరరామ చరిత్ర) 


"మన్నే మూలము కడవలు సేయగ 

BPA) మూలము తొడవులు సేయగ 

గురు పధమే మూలము శివ పథము తెలియగ 
శరణుల సంఘమే మూలము Soin BDS" . 


" అని- బసవేశ్వర వచనాలను ఆయన దేశకాల చరిత్రాది పరిశోధనలతో 
పాటు తెలుగువారికి సశాసీయంగా పరిచయం చేసిన కవిమిత్రుడు బాడాల 
రామయ్య గారు మరలా ఈనాటికి శ్రైవగురుపరంపరా స్తోత్రరూపకావ్యాన్ని 
= Bench శారదకు అంకితం చేస్తున్నారు. 


ఏనాడో లేపాక్షి కావ్యం వ్రాసి కవిసామ్రాట్టుల మన్ననలకు పాత్రుడైన ఈ 
- కవి వృద్దుడే మరలా ఈనాడు సమృద్ధమైన కావ్యం వాసి కవి కుమారుడైనాడు. 
కవి చిరంజీవి, కుమారత్వం, వృద్ధేత్వం కావ్యక్రియా సంబంధాలు తప్ప 
maan కావు. వృద్ధత్వం శివాత్మకం, కుమారత్వం శివాత్మజాత్మకం. 
రామయ్య గారి ఆత్మలో వారున్నారు.రాముని ఆత్మ శివుడైనట్లు. శివుని శరీరం 
రాముడైనట్లు. ఇదొక హరిహర (BJ MIN తేజస్సు. . లేకపోతే రామకథా 
తత్వాన్ని గానం చేసిన ఈ కవి! 


ఇప్పుడే శై శెవగురుపరంపరా స్తోత్రం చేయటంలో రహస్యమేమిటి 7 
ఆయనలో og g3 ఒకడున్నాడు. వాడికే ఈ సమన్వయ దర్శనముంటుంది. 
లేనిచోట -? 

ఈ సమన్వయాత్మక - సమతా దర్శనకారణ శక్తి ఏమిటి? - అం'కే చిత్‌ శక్తి 
సమారాధన భావన చింతన ఆ మహాజ్ఞానకాంతిలో పయనిస్తే తప్ప తత్కాంతి 
పరివేష్టితుడైతే తప్ప- ఈ అభేద భక్తిభావన కుదరదు. 


ఆయనలో కరడు కట్టినది త్రికోణ విద్యాస్వరూపిణి యైన సౌందర్య లవారీ 
భావన. ఆది శంకరుల ఆ మహాకావ్య తంత్రాన్ని గితాలోనే అనువదించారు. 
'అచ్చయిందో, లేదోమరి నాకు తెలియదు. కాని వ్రాత(ప్రతి నుంచి ఆయన 
'చదువగా విన్నాను. అది విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. శంకరుల 
శిఖరిణీ గాంభీర్యాన్ని, వస్తుకాఠిన్యాన్ని మృదువైన గీతంలో a 
nagsama సాధ్యమని Il wg 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


Vv 


Lo మయదృష్టిః సకరుణా - “అన్నారు మహాచార్యులు అంతకు తప్ప మరొక 
కారణం తోచదు 


ఈ కవి కృష్ణకథా విపంచి వ్రాసి శ్రీకృష్ణదేవరాయలవారి బుణం 
తీర్చుకోవటం సరే; నా కత్యంత భావ సన్నిహితుడైనాడు. పై రెండు 
(సౌందర్యలహరి - కృష్ణకధావిపంచి ) కారణాలుగా నా ఆత్మే స్నిహితుడైనాడు. 
రామయ్య కవి. 


ఇదంతా గతవైభవ నం అసలు కావ్యమేమి చేస్తున్నది? దాని 
తత్త్వమేమిటి? లేదా అసలు తత్త్వమేమిటి?- స్మృతిని త్రవ్వుకోవటం తప్ప. 
సర్వవిశ్వాన్ని నాలో కలుపుకొని విస్తరించిన నేను నా మూల భావ స్మరణ 
తప్ప. అద్దంలో నన్నునేను చూచు కొంటున్నప్పుడు నాభావనేమిటి? నేనింత 
Sonar ఉన్నానా? -అనే కదా! అలాగే శక్తి 3 దర్పణంలో శివుడూ తననుతాను 
చూచుకొని తన యథార్థ శక్తికి తానే ఆశ్చర్య పోతున్నాడు. కావ్య దర్పణంలో 
సహృదయుడూ అంతే. తన అగాధాలోకి తాను ఆది కూర్మమై త్రవ్వుకొని 
పోతున్నాడు కవి. 


కథ - వట్టికాగితం, శబ్దం - రంగు, రేఖ, ఇవన్నీ విశ్వాత్మభావనకు, 
సంవేదనకు మూల కారణసామగ్రి. మూలబిందువులో నేనున్నానంటూ 
సురిగిపోవటానికి పన్నినవల కళ, ఇందుకని బాడాల ఏకథ వ్రాసినా తన . 
భావజగత్తులోకి తాను ప్రస్థానం చేస్తాడు. బ్రాలు తనతోపాటుగా 
తీసుకొనిపోతాడు. 


ఒక కథ విన్నాను. చైనా చక్రవర్తి ఒకడు ఆస్థాన చిత్రకారుడిని 
నియమించుకోవటానికై, ఎందరినో ఆహ్వానించి, వలసీన సదుపాయాలు 
కల్పించి బొమ్మలు గీయమన్నాడట. ఎవడో ఒకవృద్ధశిల్పి మూడేళ్ళు కష్టపడిగీసి 
తెచ్చిన బొమ్మచూచి రాజు మూర్భపోయినంత పనీకాగా, తేరుకొని ' ఓయీ! 
కళా తపస్వీ 1 ఇదేమి కళయ్యా | ఇంత అద్భుతంగా ఉంటుందా ? చిత్రలేఖన 
విద్య, మహా Wy | నీకు జోహారు ' అంటూ ఇలా ప్రశ్నిస్తాడు. ' ఇది సరే 
బొమ్మలో దూరాన కొండ- అడవిగుండా బాట-పోయిపోయి ఆబాట కొండపై 
| మలుపులు తిరుగుతూ కొండకటు ప్రక్క లోయలోకి పోయింది కదా | ఎక్కడ 
పోతున్నదది ?అన్నాడట శిల్పి. 'ప్రభూ | ప్రయాణం చేయకుండానే పథ 
ధ్యేయమెలా చెప్పేద'న్నాడట. "అయితే సరే నేను వస్తానునీతో. పోదాం పద " 
అన్నాడట రాజు. "సరే, రా" అంటూ కళాయోగి ఆయనను చేత్తో పట్టుకొని ఆ 
బాట వెంట వెళ్ళాడట | వారీప్పటికీ తిరిగి రాలేదట ". 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


vi 


చైనా- జపాన్‌ బౌద్ధ కళా రహన్యం తెలిస్తే తప్ప ఈ కథా రహస్యం తెలియదు. 
esr రహస్యమేమంకే ఆధ్యాత్మిక దర్శనం నుండి పుట్టిన కళ అది. రెండూ 
వేర్వేరు కాదు. అందుకే జపాన్‌ ష్టాకూ పద్యాలు చిత్రకళా - అంత సరళంగా, | 
బుజువుగా-సహజంగా ఉంటాయి. 


ఇదిగో ఈ మార్గమే బాడాల రామయ్యగారి గీత పద్యానికిన్నీ. 


ప్రస్తుతకావ్యం రెండు en Era విభక్తమైైనది.అవి సార్థకమైన 
తపోవనం, అమృతఫలాలనే పేరుతో (ప్రతిదీ నవాధ్యాయ సంపన్నంగా 
అలంకృతమైనది. (53 og gosa ఒక పేరు. -v8 G3 0S 
వస్తువ్యంజకంగా - సంస్కృత నాటక అంక నామ కరణం లాగా తీర్చబడటం. 
ప్రతి అధ్యాయారంభం ఒక పద్యంతో కావటం- ఆ పద్యం ఆ అధ్యాయ 
వస్తువును ధ్వనించటం - ఒక రమణీయ శిల్పం. 


తన్ను తానుతెలిసిన తత్త gers 
హాత్ముడున్న పదమె వారణాసి అతని 

మాట మంత మాతని తపో మహిమ, గురుప 
రంపరన్‌ సచ్చిదానంద రాజ్యమగును. -- 


ఇది 'తపోవనము-గురుపరంపర' అన్న అధ్యాయారంభ పద్యం. ఇది ఒక 
సూచిక. ఆ అధ్యాయంలో రాబోయే విషయానికి శాఖాచం[క్రవముణ 
న్యాయంలాగా. నాటకంలో నాంది లోని వస్తు సూచన లాగా అంకావతారం 
సూచించే శాకుంతల పంచమాంకంలోని హంనపదిక చూళికలాగా. 


ఇందులో వారణాసి. మంత్రమన్న మాటలు మను చరిత్రలో ప్రవరుడు 
సిద్ధునితో అన్నమాటలను ఆకర్షించటమలావుంచి శంకరుల వారన్న ఈ 
శోకీతాత్పర్యాన్ని చిత్రంగా 598% న్నవి. 
కాశీక్షేత్రం శరీరం త్రిభువన జననీవ్యాపినీజ్ఞానగంగా 
భక్తికిః శ్రద్ధాగయా ------ (కాళీపంచకం) 


జపోజల్పః శిల్పం సకలమపి ముద్రా విరచనా 

గతిః ప్రాదక్షిణ్యక్రమణం - ఆశనాద్యాహాతి విధిః 

ప్రణామస్సంవేశః సుఖ DD మాత్మార్పణ దృశా 
నపర్యాపర్యాయస్త వ భవతు యన్మే విలసితమ్‌ -- (సౌందర్యలహరి) 


ఇలా (ప్రతి అధ్యాయమింతే. అధ్యాయాలు తొమ్మిది కదా | ఎందుకు? 
నవసంఖ్యపూర్ణతా సంకేతం కనుక, సృష్టికి ప్రతీక కనుక నవనాడులు 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


Vii 


నవరసాలు- నవకోణాలు- ఇదొకవైదిక విద్యా సంకేతం. శ్రీ అరవిందులన్నారు 
-వస్తువులతో పాటు సంఖ్యలు “సంకేతాలుగానే (గ్రహించబడ్డాయని. ఈ 
(ప్రతీకలనేక రకాలంటారు. 


Mental Symbols :- instances of which are numbers or alphabets - (చూ. వారి 
ఉత్తరాలు 2,3 భాగాలు పుట 954) 


ఈ దృష్టిని బాడాల కవి లేపాక్షి కావ్యంలో (ప్రదర్శించిన తీరును 
కవిసామ్రాట్టు విశ్వనాధవారు ప్రశంసించారు. 


ఇదే అధ్యాయంలో 15 వ పద్యం 'కాయకము సేయకే' వంటి, 'మనసు రీతి 
విసరెరాగుల నిటనున్న విసురు రాయి'-మాటలు యోగ మార్గములో యోగుల 
చరిత్రలు చదవక అర్థంకావు. ఒకయిల్లాలు తిరగలి విసురుతుంశే భీతుడై XH 
గురువుతో వాపోయాడట. "Ang Aro | నేనూ తిరగలిలో గింజలాగా 
సంసారంలో నలిగి పోతానేమోనని'" విని గురువన్నాడట. "పిడి (ఆత్మజ్ఞానం 
గట్టిగా పట్టుకో భయంలేద' ని. ఇది తిరగని మనను 68 విసరటమం'కే 


అదే అధ్యాయంలో 35వ పద్యం చాలా హృద్యంగా వుంది. 
"అణువణువులో ననుస్యూతమై యడగిన 
స్థాణుతత్వంబు కా 
సామాన్యంగా స్థాణువంకే చలనం లేనివస్తువని. కానీ, 


పండితుడు తప్ప ఇలా అనలేడు. స్థ+అణు= అణువులో కూడా నున్నది. 
అని 


ఇది రామయ్యగారి సాంప్రదాయ పాండితికి చిన్న ఉదాహరణ మాత్రమే. 


తర్వాతి పద్యంలోని"చంద్రసూర్యాగ్ను లన్‌ త్రిలోచనుని తరచు"-- నన్నది 
కూడా భారతీయ యోగ రవహాస్యాన్ని వ్యక్తీ కరించేదే. : 

యోగంలో |త్రినాడులున్నాయి. అవే చంద్రాగ్ని సూర్యులు. శ్రీ విద్యా 
సంప్రదాయంలో ఇది చాలా గహనమైనవిషయం. ఇక్కడ 'తిలోచన శబ్దం 
ఆమూటికీ సంకేతంగా ప్రయుక్షం కావటం చాలా రమణీయంగా వుంది. 

ఇది సూక్ష్మ శిల్ప విద్యావిషయం. 


సుత్తూరంకే ఏమిటి ? ఎక్కడ ? గురుక్రమమేమి ? ఎవరు ? ఏంచేసారు ? 
ఎప్పటివారు? -ఒక విషయం కాదు. ఆపీఠసంబంధమైన అనేక విషయాలకిది 
ఒక లఘువిజ్ఞానకోశం. 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


viii 


సుత్తూరట 
చోళశరాజులు పాలించు కాలమందు ------ 
శోత్రియప్పురంబు ---- అది. 


'ఆరోజులోో గాంగ చోళుల యుద్దా లలో ఆ (ప్రాంతం భయంకర 
శ్మశానంకాగా, ఆది గురువు కరుణించి BAN శాంత పీఠంగా మార్చాడట. 
దీన్ని సూచిస్తూ ప్రారంభ పద్యం. 

ఆత్మ శక్తిని మరిపించి -- వ్రాయబడినది ఆ అధ్యాయ తాత్పర్యంగా 
'తలకాడు గాంగ రాజు - సాళువ నరసింహుడు - అనంతపురం జిల్లా లోని 
హేమావతిని (ఇక్కడ ఒన్నూరప్ప విగ్రవాం చాలా సుందరమైనది) రాజధానిగా 
పాలించిన నోలంబ రాజుల కథలు - ఇలా అనేక చారి త్రిక ఘట్టాలతో సహితంగా 
చెప్పబడటం వల్ల కథకొక చారిత్రిక నైపధ్యం సుసంఘటితం కావడం కూడా 
రచనా విశేషమే. 


103 వ పుటలో 26వ పద్యం నాల్గవ వాక్యం - అర్ధాంతర న్యాసం కథకంత 
చిక్కగా అతకటం లేదు. సమాజ శబ్దం -- మనం రాజకీయ సిద్ధాంత దృష్ట్యా 
వాడుతున్నాం. కనుక. మరి ఇక్కడ ప్రశంసింపబడిన గురువులు సమాజసేవ 
చేస్తున్నారు కదా! (ఉదా ॥కు అమృత ఫలాలు -- అన్న అధ్యాయం, పద్యం - 
26) తప్పేమిటంటే --- 


స్వామి వివేకానందుడు చెప్పిన సామాజికుడు వేరు. రాజకీయ కీయవాచి 
సామాజికుడు వేరు. బుదదేవుని కరుణ వేరు. మనం BH NA వేరు. మనది 
కరుణకాదు. ఏమిటో ? -“వివేకానంద వ్యక్తిని తత్త్వానికి తొడుగగా చూచిన 
వాడు. వాడి కష్టాలతో తాదాత్మ్యం పొందినవాడు. తాత్తి త్తికదృష్టా సమాజం 
వేరు. -- కనుకపై అలంకారానికిది సముచిత స్థానమనిపించదు. 


తపోవనము - గురుపరంపర లోని 1 వ పద్యం కవికున్న ఆధునిక 
శాస్త్రపరిజ్ఞాన సంబంధాన్ని తెలియజేస్తున్నది. పురాణేతిహాసాల్లో ఆధునిక శాస్త్ర 
రవొస్యార్‌ను వ్యాఖ్యానించే పద్ధతి నేడు ప్రచురమైనది. ఆ విద్యలో ఈ కవి 
సిద్ధ వాస్తుడు. కనుకనే ఈ ఉపమానం వాడ గలగటం. 


ఈ కావ్యానికి కిరీట ప్రాయమైన అధ్యాయం తపోవనము - తత్త త్త్వజిజ్ఞాస. 
దాదాపు 30పద్యాలో సాగిన ఈ బ్రహ్మజిజ్ఞాస చాలా నిశితమైన లోజూపు 
కలవాని రచన తప్ప అన్యం కాదని చెబుతున్నవి. 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


ix 


అధ్యాయ ప్రారంభ పద్యం 
"288 తావికిని గల చుట్టరికమెంత 9 -~ 


అదే ఆ వ పద్యంగా వచ్చింది. కానీ, చివరి రెండు పాదాలు మార్పులు 
Domon. శిల్పంలో ఇదొక నగిషీ పని. అధ్యాయ తాత్పర్యాన్ని పునఃపునః 
వ్యక్తం చేయటం వల్ల శ్రోత మనస్సు తాడితమై తదున్ముఖీ భీనమౌతుంది. చివరి 
పాదాల మార్పువల్ల 'ఒక చవమత్కారానుభూతి కల్గుతుంది. ఇలాంటి 
శిల్పంభారతంలో ఆదికవులు చేసారు. .56-57పద్యాలు కవికాయా దర్శనాలతో 
వున్న చిక్కని సంబంధాన్ని స్థాపిస్తూ కవికీ కావ్య రచన చేసే శక్తి వుందని 
బుజువు చేస్తున్నాయి. 


కవి ప్రార్థనలో కావ్యభాషాచ్చందో రహస్యాలను సూచించాడు. సరళ భాష 

.- కందం - As owen - పామరులు De SS టట్లు వ్రాస్తానని ప్రతిన 

పూనటం NO ల్ల ప్రబంధశైలి నిక్కడ వెతకటం - అతీకటం అనవనరమన్నది స్పష్టం 
చేసాడు. 


అయినా ఈతని పద్యశైలి రమణీయంగా వుంది. 
ఈ శరచ్చంద్ర చంద్రికా హిమకరార్హ, 
వానరము లీవసంత సంధ్యా సమీరా 
ణాంకురములు - ఈ మనోజ్ఞ పుష్పాకరాంబు 
గీకరములేటికో మదిన్‌ చెదరగొట్టు. 


ఇంత బృహత్కావ్యంలో వ్యాకరణ సంబంధమైన నెర్గసులన్నట్లు 
సహృదయులు గుర్తించి కూడా ఆవలకునెట్టి ఆస్వాదిస్తారు. 


గంగనీటి మిద కూడా [IPINA - ఆకూ అలమూ ఉంటుంది. ఆ SHH 
ఆవలకు కొట్టి మరీ జలాలనాస్వాదిస్తున్నాడు భక్తుడు లేదా ఆర్హుడు. 


అలాగే ఈ కావ్యాస్వాదనమున్నూ - = 


ఈ కవి ఈ నాల్లుమాటలు వ్రాయమని నన్నభ్యర్థించటంకేవలం నాయందా 
యనకున్న మై క్రీపాశంగా భావిస్తూ -- 


సెలవు. 


అనంతపురం తుమ్మపూడి కోటీశ్వరరావు ' 
11-8-95 ; 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


x 


Professor S. Laxmana Murthy 


Chairman, Board of Studies, Department of English 
Kakatiya University, WARANGAL (A.P) 


These days very few poets attempt Kavyas in classical 
style because the free verse is in vogue. And the themes are 
invariably secular. Hence it is a singularly bold venture on 
the part of Professor Badala Ramaiah to write a long poem 
in metrical form on a spiritual theme. In fact,Telugu poetry 
in traditional metres is soft, sweet and musical. A Telugu 
Kavya in metrical form is always welcome. Its appeal will 
never fail. | 


Professor Badala Ramaiah is a well known scholar-poet 
in Telugu. He has consummate command of Sanskrit and 
Telugu. He has in addition skill in composing metrical 
verses with perfect ease. He has established his reputation 
firmly as Pandita-Kavi with his Lepakshi Kavya. About 
twenty years ago I had the privilege to listen to his recitation 
of Lepakshi Kavyas at Warangal. It was indeed a unique and 
unforgettable experience. I have found now to my delight 
his poem Sri Suttur Guruparampara to be a worthy successor 
to his Magnum opus. Professor Ramaiah has chosen to 
compose this poem in Geetamu and Kandamu the two simple 
and charming Telugu metres. The great Telugu poets 
Tikkana and Vemana used thesedesimetres with marvellous 
felicity. Aptly enough in the introductory verses Professor 
Ramaih offers prayer to these two poets to bless him with 
adequate power to compose.the poem which has about a 
thousand verses in it. 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


xi 


Sri Sutturu Guruparampara the austere spiritual life of 
Sri Sutturu Peethadhipathi Sivaratri Rajendra Jagadguru. 
The beautiful narrative reveals the Jagadguru's multifaceted 
personality and his cause to the service of education and 
society. Professor Ramaiah has made it into a superb poem 
with dignified diction befitting the serene theme. The poem 
has a whole section devoted to the exposition of Veera 
Saiva doctrine which like any other philosophical doctrine 
hardly lends itself to poetic treatment. But it should be said 
to the credit of Professor Ramaiah that he has succeeded 
where many pitifully fail. 


The life of Sri Rajendra Guru, his spiritual eminence, his 
compassionate concern for the poor, his unrivalled social 
service and his many sterling qualities of head and heart 
are brought in the poem with devout authenticity. The 
poem has in it quite a few verses which would equal those 
of the great classical Telugu poets, endowed as they are 
with the power of Truth and sincerity. The poem is flawless. 
I am sure that Guruparampara will rank as one of the most 
significant poems written in Telugu in recent years. 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


xii. 


AN OPINION 


While I speak a sort of Telugu at home, I don’t feel 
qualified to express an opinion on Dr. Badala Ramaiah’s 
work in poetic Telugu. But after having heard Dr. 
Ramaiah recite to me passages from a previous work of 
his Krishnakatha Vipanchi, the life of Sri Krishnadevaraya, 
where facts of history have been transferred into an 
imaginative experience I developed high regard for his 
abilities as a poet. 


Presently he has completed an account of a Veerasaiva 
Matha widely known as Suttur Matha in Mysore because 


of its sustained service in the cause of education, ' 


especially for the rural poor. An esteemed friend Professor 
S. Lakshmana Murthy of Kakatiya University has written 


a foreword to it from his inwardness with Sanskrit and - 


Telugu. And so I feel bold to express my admiration 


for the poet. I have gathered from close quarters that - 


the Suttur Matha has an antiquity of one thousand 
years, such a sustained continuity could not have been 
possible without an inner strength imparted by a 
Parampara of Gurus, starting from the Adijagadguru 
acknowledged alike by the rival chiefs of the warring 
Cholas and Gangas because of the primary of his 
spirit. 

Dr. Ramaiah divides the poem into two sections : 
Tapovanamu and Amritaphalalu, the first part depicting 
the religious foundation acquired by Tapas which alone 
can blossom into fine flowers and fruits. His chief 
concern, however, is with Jagadguru Sri Shivarathri 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


xiii 


Rajendra Swamiji of yesteryears. Dr. Ramaiah had 
known the Swamiji personally and respected his dedication 

. to the spirit of service after having been exhorted by 
Sri Gowrishankara Swamiji of Sri Panchagavi Matha of 
Mysore who was at Kasi at that time. 


I have been impressed by the poet's high opinion of 
the Swamiji especially as he is neither a follower of the 
Swamiji’s religion nor sect and so like to think what he 
says has a true poet’s disinterestedness. He closely 
follows Rajendra Swamiji’s boyhood, education, pursuit 
of higher knowledge and his ability to cut across castes 
in a caste-ridden society. What has moved the poet 
most ts the Swamiji’s compassion and tolerance for 
‘what is different from his own faith and pursuit. 


The poet ends with the passing away of the Swamiji 
“which brought to the small town of Suttur people of all 
castes, classes and professions to pay their homage to 
someone who had risen above commonality in the life 
of the spirit, Indeed, the place has acquired the sanctity 
and prestige of a pilgrim centre inducing visitors to 
circumambulate the Matha - took go round it in devotion. 


It is my strong wish that Dr. Ramaiah’s poetic work 
should find a large readership worthy of its poetic 
excellence. 


Padmabhooshan Professor C.D. Narasimhaiah, 
Director, Dwanyaloka 
Mysore. 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


Xiv 
తొలి పలుకు 


దాదాప్ప వెయ్యేండ్ల చరిత్ర కలది సుత్తూరు. ఇది కర్ణాటక రాజ్యమున 
మైసూరు జిల్లా కపిలా నదీ తీరమున కలదు - వీర సింహాసన మహాసంసాన 
మఠమని ఇది ప్రసిద్ధి గాంచినది. సుత్తూరు పీళఠ్రమునకు బీర 
సింహాసనమన్నబిరుదు ఆది గురువుల కాలముననే చోళగాంగరాజులచే 
సంక్రమించినను ఈరాజులరాజ్య దాహముచే నాడీభూమి రక్తసిక్తమైపోయెను. 
ప్రజలలో శాంతి నశించెను. వలనపోయెడి ప్రజలను చూచి గురువుల మనస్సు 
వెత చెందెను. ఈ మహాత్ముని కలత చూచి చోళ గాంగ రాజులు తమ కత్తుల 
పారవైచి గురువులకు పాదాక్రాంతులైరి. కత్తులు సాధింపలేని శాంతి ప్రజలకు 
గుర్వనుగ్రవామున ప్రాప్తించుటచే NO ఆదిగురువులే సింహాననమన్న 
వారిదే " యని వారు గురువును ప్రశంసించుటచే నాటి నుండి యీ పీఠము 
వీరసింహాసనమైనది. ఈయాత్మశక్తి చేతనే యీపీఠము దేశక్షేమమునకై 
నిరంతరము (శమించుచున్నది. (ప్రజలలో. శాంతి పండితులలో 
ప్రజ్ఞాప్రచోదనము ప్రాణివర్గమునకుఅభయ ప్రదానము గావించుటయే యా 
మఠముయెక్క మహదాశయము. | 
ఈ పీఠాధి పతులందెందరో న్వతః తాము కవిపండితులై కవిపండితులకును 
ఆశ్రయదాతలై యుండిరి.అట్టవారిలో ఈ పిఠమునకువచ్చిన నాల్గవ గురువు 
సిద్దనంజ దేశికేంద్రుడు ప్రముఖడు. ఇతడు పరమశివాధిక్య చూడామణిఅను - 
ఆధ్యాత్మిక గ్రంథమును వ్రాసిపేరు పొందెను. ఇతని తరువాత వచ్చిన 
' నంజుండదేశికేంద్రుడు శివ లింగదేవ కవిని పోషించెను. ఈ కవిఅముగి దేవయ 
సాంగత్వమును వ్రాసి గురు కృపకు పాత్రుడగుటయేగాక కన్నడ 
(పజలగౌరవమును పోందెను. తోంటద సిద్దలింగయతికి శిష్య శ్రేష్టడగు ఘన 
లింగ శివయోగి స్వతంత్ర వచనకారుడై నేటికిని రసజ్ఞుల నోటిలో 
మెదలుచున్నాడు. ఈ మఠమునకు గౌరవ పాత్రుడైన గౌరీ శంకర స్వామి 
SONY |S కర్ట్ణాటకభాషలలో మహా పండితుడే గాకకవి వరేణ్యుడు కూడ.అక్క 
మహాదేవి చరిత్రను చంపూకావ్యముగా వ్రాసెను. ఈ గ్రంధముతో పాటు 
ఘనలింగ శివయోగి వచనములను పరిష్కరించి రాజేంద్ర గురుతిలక జగద్దురు 
రాజేంద్రగురువులు ప్రకటించిరి. ఈ పీఠాధీశ్వరుడు కవి పండింతుల పోషించుట 
యేగాక దీనదళితులకాశ్రయ కల్పవృక్షమై యుండెను. ఈ మహాత్ముని నర్వతో 
ముఖసేవచే యితని కీర్తి కన్నిడిగుల యందేగాకపొరుగు రాష్టములయందును 
వ్యాపించెను. : 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


XV 


ఈ మఠము స్థాపించినఅనేక ధార్మిక సంస్థలలో జగద్గురు శివరాత్రీశ్వర 
గ్రంధమాల ఒకటి. దీని ఆధ్వర్యమున ఎన్నియో గంధములు 'ప్రకటితమై ప్రజా 
సంస్కృతికి తోడ్పడుచున్నవి. NG తెలుగు “సుత్తూరు గురు పరంపర.” 
కావ్యమును ప్రకటింపనిది ముందుకు వచ్చినది. ఇది కర్టాటాంధ్రులకు రస 
సేతువుకాగలదని ఇప్పటి సుత్తూరు శ్రీ జగద్గురు దేశికేంద్ర స్వాములు ఆశించి 
ఇివరాన్రీశ్వర ధార్మిక నిధి సహాయమున దీనిని ప్రకటించుటకు శివరా Seo 
గ్రంధమాలను'ఆశీర్వదించిరి arb care మహోదార ప్రవృత్తికి మాభక్తి పూర్వక 
నమస్కారములు. ప్రసిద్ధకవి విమర్శక పండితులగు డాక్టరు maro రామయ్య 
గారికి మా కృతజ్ఞతా పూర్వకధన్యవాదములు. ఈ పుస్తకమును సుందరముగా 
ముద్రించిన ఆశ్రేయప్రానన్‌ పై. లి, వారికి మా వందనములు. రసజ్ఞులకీ గ్రంధము 
స్వాగతార్హము కాగలదని మా విశ్వాసము. 


(ప్రకాశకులు 


భివరా|త్రీశ్వర గ్రంధమాల 
మైనూరు. 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


xvi 
శుభారాంక్ష 


జగత్కలాాణమునకై మహాత్ములు భూమిపైఅవతరించిరి వారు 
. సాధించిన మహత్కార్యములు ఉపదేశించిన సందేశములు సాపించిన 
Dar సంస్థలు బ్రతుకును ప్రకాశింపచేయును. ప్రజల దైనందిన జీవీతమున 
ఒక ఆధ్యాత్మిక NIDN కల్షించుటయేగాక జగదౌన్నత్యమునకు 
శ్రమించు మహాత్ముల జీవన స్రవంతి ప్రజా హృదయాంతరాళముల సదా 
(ప్రవహించుచు వారిని పవిత్రల చేయగలదు. ఈ కోవకు చెందిన ధార్మిక 
పీఠ్రములు మరియు ధర్మ (ప్రదీపకుల స్తూలముగనైన భారతీయ భాషా 
సాహిత్యముల ద్వార పరిచయము చేసిశీచో Soe ధర్మ సమన్వయమే 
గాక రాష్ట్రభావైక్యతల తప్పక సాధ్యమగుననుటలో సందేహము లేదు. 
ఈ దృష్టితో చూచినపుడు సుత్తూరి క్షేత్ర చరిత్రను Bory " సుత్తూరు 
గురుపరంపరా" యను యీ So కావ్య BIS Sed OY 
' మగుటయేగాకఅమూల్యా భరణమని చెప్పవచ్చును. ఈ శ్రీ పీఠముకు 
జగదురుల చరిత కన్నడమున గద్య, పద్య కావ్య నాటక రూపముల 
(పకటీతమై ప్రచారము నందుకొన్నది. తమిళము, ఆంగ్ల భాషలయందును 
(ప్రకటితమైనది. ఇప్పుడిది తెలుగు భాషలో రామయ్యచే కావ్య రూపమున 
వెలువడి ఆంధ్రభాషా బాంధవులకు చేరు వయగుచుండుట ముదావహము. 


. “సుత్తూరు గురుపరంపరా" ఈ కావ్యకర్త ప్రాచార్య Gril బాడాల 
రామయ్యగారు సుప్రసిద్ధ తెలుగు కవులు కన్నడ, ఆంగ్ల, సంస్కృత 
సాహిత్యము లందును విద్వాంసులు. విలువైన కృతి రత్నములచే వీరు 
* తెలుగు సాహిత్యమునకు విశేష సేవచేసి గౌరవమును గడించినారు. తమ 
విచార ప్రపూర్ణమైన: సమగ్ర సమోక్షతో బసవన్నగారి వచనముల 
ఆంధ్రీకరించి లబ్బ(ప్రతిష్టులైయుండుట ఇట స్మరణార్హము. 

“సుత్తూరు గురుపరంపరను గూర్చి సంక్షిప్తముగ జగద్గురుడా శ్రీ 
శివరాత్రి రాజేంద్ర మహాస్వాముల బహుముఖ కార్యక్షేత్రములకత్యంత 
సన్నిహితు లగుటచే యీ కవి పారవశ్యముతో వాటీని ఈ కావ్యమున 
వివరించి నిరూపించిరి. (శ్రీ పీఠము యొక్క గురుపరంపరను తెలుగు 
సాహిత్య ప్రపంచమునకు aril బాడాల రామయ్యగారు తమదే యెన 
విశిష్టశైలిలో సరళముగ పరిచయము సేయుట ప్రశంసింపతగినకార్యము. 
ఈ sp8 శ్రీ PSUS శ్వర గ్రంధమాల వారిచే (పకటింపబడుట 
సంతొషింపదగిన విషయము. ఇది తెలుగు సాహిత్యమునకు 
అమూల్యాభరణమగు గాక, డాక్టరు బాడాల రామయ్యగారిచే యింకను 
ఉన్నత సాహిత్య సేవ జరుగుగాక. వారికి భగవంతుడు సకల శ్రీయస్సులు 
(ప్రసాదించు గాక, : 


శివం భూయాత్‌ 
ఇత్యా BET 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


కృతజ్ఞతలు 


" సంకట సమయములో వెంకటరమణా " అన్నట్లు కష్టాలోనే సుత్తూరు, 
మఠాన్ని ఆ గురువులను చూచే వాణ్ణి, ఏది ఎట్లున్నా శ్రీ EPI ELA 
రాజేంద్ర స్వాములు పలికే దేవుడునాకే కాదు అందరికీ కూడ ఉద్యోగరీత్యా 
నేను బెంగళూరికి పోవలసి వచ్చింది. నాటితో ఆ మఠం నాకు కొంత 
దూరమైంది. ఒకనాడు రాజేంద్ర గురువులు లింగైక్యమైనట్లు వార్తా పత్రికలలో 
BAIS నెంత కూలిపోతినో. నాటి నా మిత్రులకే Gens. ఏదో విధంగ 
ABON బెంగళూరు విశ్వవిద్యాలయంలో గడిపి మరలా మైనూరు చేరు - 
కొంటిని. నేను ఉద్యోగం వదలితినే గాని నన్ను రోగరుజనాదులు వదలలేదు. 
నా ఆరోగ్యము దినదినం క్షయించు చుండెను. కనుచూపు మాద్యమయ్యెను. 
ముప్పుపై బడెను. బైట ప్రపంచానికి దూరమై నిరుత్సాహంతో ఇంటిలో బడి 
యుంటిని. నా అనారోగ్య స్థితిని విని నుత్తూరు మఠమే నా దగ్గరికి వచ్చెను. 
ఎంత వలదన్నా వినక నన్ను హౌసపేటకు కారులో తీసుకొని పోయి 
బ్రహ్మాండముగా సత్కరించెను. ఉచితంగా నాకు చికిత్స చేయించెను. నాలో 
కొండంత ఉత్సాహాన్ని నింపెను. నా ఆరోగ్యం కొంతమెరుగయ్యెను. మరలా 
కనుచూపు వచ్చింది. ఆ సుత్తూరు గురువులు చేసే సార్వజనీన సేవ, సర్వమత 
సమాదరణ, దినమూ వేలాదిమంది పేద విద్యార్థులకు ఉచిత భోజనము, 
శతాధిక్య విద్యా స సంస్థల నడుపుట కవి పండిత కళాకారుల ప్రోత్సహించుట్న 
వారి ధార్మిక సంస్థలు ఇవి అన్నీ నన్ను Amo చేసింది. శ్రీ మఠం ఛరిత్ర ఆ 
గురువుల మహత్కార్యాలు. తలంచినంతనే నాలో క్రొత్త ఉత్సాహం 
పెల్లుబికింది. sens పోయిన రచనా శక్తి మరలా తొంగి చూచి యూ నుత్తూరు 
గురుపరంపరా కావ్యానికి నాందీ పాడింది. 


ఒకనాడిప్పటి నుత్తూరు పీఠాధిపతులగు శ్రీ దేశికేంద్రుల వారితో మాట్లాడుతూ 
యీ కావ్యాన్ని గూర్చి కొంత తెలిపితిని. వారు నా ఆరోగ్యముతో పాటు. 
కవితా వ్యాసంగానికి మిక్కిలి సంతోషించిరి. ఒకనాటి రనజ్లుల సమావేశంలో 
యీ కావ్యగానం ఏర్పాటయ్యెను. అట చేరిన మిత్రులీ కావ్యమాద్యంతం 
వినవలెనని పట్టుబట్టిరి. ఇది తెలుగు కదా అంటిని. అయితే మాత్రమేమి. 
ఆయాత్మ మాదే" "అనిరి. దానితో నా ఉత్సాహం ద్విగుణీకృత మై మైంది. కన్నడ 
ప్రాధ్యాపకులై యుండిన ari! తిప్పేరు[ద స్వామి, సంస్కృత, ఆంధ్ర, కన్నడ 


2 CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


Xviii 


Perda. దర్శనాలపై డాక్టరేటు పొందిన సంస్కృత ప్రాధ్యాపకులై 

మఠాధిపతులై యున్న శ్రీ శివ బసవ స్వామి ఫిలాసఫీశాఖలో ఆచార్యులై 

యున్న శ్రీ శివరుద్రప్ప కన్నడ ఉపన్యాసకులగు శ్రీ శ్రీ నంజుండయ్య ఆంగ్ల 
భాషా కోవిదులై ఆచార్యులైయున్న శ్రీ చం ద్రశీఖరయ్య న్యాయవాది వృత్తిలో 

నున్న గంగాధరయ్య ఇంకను కొందరు మఠాధిపతులు నా కావ్య మాద్యంతము 
విని సంతోషించి అక్కడక్కడ కొన్ని మార్పుల సూచించిరి. వీరు తెలుగు 
వారు కారే కాని వారి వారి శాఖలలో వారు కొమ్ములు తిరిగిన పండితులు. 
రచయితలు చక్కని సంస్కారమున్న విమర్శకులు. ఈ యన్నింటికి మించిన 
కావ్య మాధుర్యాన్ని ఆస్వాదింపగల రసజ్జులు సహృదయులు. కన్నడ RAS 
ad వారిముందు నా కావ్యపఠనము జరిగి వారి Dy jo బొందుట ఈశ్వర 
విలాసము గాక. ఏమన వలెనో తెలియుట లేదు. ఇంతేకాదు తెలుగు కన్నడ 

భాషల హృదయ మెరింగి కర్ణాటక విశ్వవిద్యాలయమున కన్నడ ప్రాచార్యుడై 
యున్న శ్రీ వృషభేంద్రస్వామి యీ కావ్యమును విని తప్పక ముద్రింప వలెనని 

నుత్తూరి పీఠాధిపతులగు శ్రీ, దేశికేంద్రులవారికి విన్నవించిరి. శివరాత్రీశ్వర 
(గ్రంధమాల వారు దీనిని ప్రకటింప ముందుకు వచ్చిరి. దానికి శ్రీ దేశికేంద్ర 

స్వాములు సంతసించి నన్నాశీర్వదించిరి. ఈ యందరి మహోదార ప్రవృత్తికి, 

ఆదరాభిమానములకు నేనెంతయో కృతజ్ఞుడను. 


| అడుగగనే ఈ కావ్యమునకు తెలుగులో మున్నుడి వ్రాసిన కవి పండిత 
మిత్రులు, కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆంధ్ర శాఖాధ్యక్షులై యుండిన 
డాక్టరు కోటీశ్వర రావుగారికి, అభిప్రాయము పంపిన జ్ఞానపీఠ పురస్కార 
గృహీత పద్మభూషణ ప్రసిద్ధ కవిశేఖరులగు డాక్టరు సి. నారాయణ రెడ్డి గారికి, 
ఆంగ్లములోమున్నుడి వ్రాసిన వరంగల్‌ యూనివర్సిటీ ఆంగ్ల ప్రాధ్యాపకులగు 
శ్రీ ఎన్‌. లక్ష్మణమూర్తి గారికి, అధిప్రాయమిచ్చిన నివృత్త ఆంగ్లశాఖాధ్యక్షులు, 
ధ్వన్యాలోక సంస్థాపకులు, పద్మభూషణ బిరుదాంకితులగు శ్రీ సి.డి. 
నరసింహయ్య గారికి నా హృత్పూర్వక కృత జ్ఞ తలు. కావ్య రచన 
సాగునప్ప్పడు కొన్ని కన్నడ (గంధములు చదివి వినిపించిన కుమారి 
టివి. భవానికి పుస్తకము చక్కగా ముద్రించిన భరద్వాజ్‌ మరియు ఆ శ్రేయలకు 
నా అభివందనములు. 
బాడాల రామయ్య 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


xix 


విషయ సూచిక 
ప్రార్ధన | 
తపోవనము 
ఆదిగురువు 3 
pee ih 
గురునందేశము 18 
కారణ శిశువు | 25 
మాతృహృదయము : 33 
OS seas | 39 
కాళీ పయాణను 53 
గురుపరంపర 59 
మహోపదేశము 81 
అమృతపలాలు 
" ప్రసాదము 9 
ఆనంద భిక్షువు an 
జ్ఞానాన్నదాసోహి 107 
హేమపుష్పార్చన 117 
దగరకు 125 
పాండితీప్రభ Ta 
బలవద్విధి ' : 145 
విదేశయాత్ర a 157 
నమరనము 179 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


ప్రార్థన 


గణపతిచే మూలబలం 

బును, వాణీ కృపా విశేషమున, వరకవితా 
Cheating, శివ సంస్మరణన్‌ 
అనుపమసాయుజ్యమంద, నందర కొలుతున్‌ || 


నవయుగ నిర్మాణము, మా 

నవతా ధర్మంబు, నిర్గుణ సగుణతత్త్వం 
a 

బవలోకించు పథంబును, 

శివశరణులెజుక పరచిరి జీవుల కెల్లన్‌ ॥ 


ఏకాంత ప్రియులయ్యును, 
లోకాలోకంబుల గల లోకుల నెలన్‌ 
ఏకాకృతి SODDA, 3 
SS PIG MeoemohsooHs I 


వారలెంత వైరాగ్య తత్పరులొ అంత 

రాగరస సిద్దు లెంత ధర్మాభిరతులొ 

అంత నిష్కియాఘనులా, మహాత్ముల మహీ 
మ SHY పడి నంత రచింతు మనను పొంగ II 


మధుర సువర్దాక్షరముల, 

మధుమాన సమీర లతిక, మైమరపింపన్‌, 
(HOS శివరాత్రి గురువుల 

కథ నంబొనరింతునాంధథ్రి గర్వించునటుల్‌॥ 


అందంబులచిందించెడి, 

కందంబుల పొందు పరుప, SEMU 
డెందంబున మొక్కదనా 

ఛందోమర్మంబు తెలియ, సద్యస్పూర్తిన్‌॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


2 


SO జీవనాడియై, పైడి తీవగా 
పలుకు పలుకునందు బ్రహ్మ DSN, 
విశ్వ వీణ మీటి వేమన్న పాడిన 

. ఆట వెలది సొగసు నాత్మ దలతు II 


గురు పరంపర రాజేంద్రగురుని గాథ 

మధ్యమ మణియై, సుత్తూరు మళ చరిత్ర 

సరశమగు మాతృభాష పామరుల మెచ్చ, 
చేతు నాంధ్ర కర్ణాట రసికులలరగ Il 


గురువుల ఉపనిషద్వాణి, పరవశించి 
తెలుగు బల్కుల కమ్మని తేనెలూరి, 
కన్నడాంధ్రుల హృదయ సంగమము కాగ, 
సేతు వై భావగీతి సృజించుకొందు ॥ 


BBB 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


ఆదిజగద్దురు శ్రీ శివ రాత్రీశ్వర మహా స్వామి 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


తపో వనము 
ఆదిగురువు 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


కవులు యోగులు బుషులు సుజ్ఞాన ధనులు 
రాజనీతి విశారదుల్‌ రసికులు కవి 

పండిత జన పోషకులునుద్దండ చరితు 
లెందరో యిట తరియించిరిల 8003 || 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


తపోవనము 
ఆదిగురువు, 


అది, మహాశివరాత్రి, హరాంకిత పద 

భృంగమొక్కటి, శివశక్తి, పృథివి చాట, 

పదియవ శతాబ్ది, కన్నడావని చరించె, 

శ్రీ సుతూరి సింహాసన శ్రీలు Bors Il : 


తపము, దానంబు, ధర్మము, దయ, అహింస, 
సత్య, శాచంబు, లాత్మ వాసనలు NOON, : 
SAND, వైరాగ్యమూర్తిగ, నవతరించె, 
సిద్దగిరినాది WB, ప్రసిద్ధినందె॥ 


సంధ్యలందు, నర్కావతిన్‌, జలకమాడి, 
పరమమాహేశ్వర (ప్రభల్‌, పరిమళింప, 
(కొవ్విరులతోడ, తీర్ధంబుకొంచు, నాత 
| డాశమంబున కరు Bow, NINA NOB II 


DES AIP PAHS AN, చిక్కు కొనగ, 
ప్రాకృత శరీరధారియై బతుకు, నతని 

కా ఉమా మహేశ్వరులె, మాతాపిత Do, 
DSO, నదుల, మూలంబులనెవ్వడెరుగు Il 


కదలు చుండియు, నిల్చున్ననది విధాన, 
దేశకాలస్థితిగతుల తెలిసియు, నత 

డబ్బపత్రోంబకణమౌచు, హర వియోగ 
తా పిత హృదయుడై, నిరతంబు వేగు॥ 


ఈశరచ్చం[ద చంద్రికాహిమకరాగర్ర 
వాసరము, లీ వసంత సంధ్యా సమీర 
ణాంకురము, లీ మనోజ్ఞపుష్పాకరాంబు 
Ist, లేటికోమదిన్‌ో చెదరగొట్టు ll 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


6 SDSS So - ఆదిగురువు 


నిన్ను చూడని కన్నులు కన్నులె ? నిను 
చేరి గొల్వని చేతులు చేతులె?, నిను 
పల్కనేరని నాల్కయు నాల్కె ?, హరహ 

రా! మహాదేవ! నిను వీడి, బ్రతుకుఖెటులొ? Il 


నీవు లేని ar JO, యెండిన ఎడారి, 

నీవు లేని యీ నీరు, కన్నీరు, నీవు 

లేని యీ కాంతి నన్ను కాల్చి, మసి చేయు, 
సతతమీ సృష్టి చంపియు చంపకుండు Il 


ఎంతకాల, మీ రీతి, వేధింతువయ్య ! 
నిన్ను చూడ కికతృటియేన్‌, నిలువలేను 
నేటితో'నా [బతుకు తీరు, నిన్ను కనని 
రాత్రి శివరాత్రియే? శవరాత్రి MSI 


అసలునీ వుంటివో ! లేదొ! యనెడిశంక 
పుట్టె! లేనిచో నేనెట్లు పుట్టినాడ | 
ఉన్నచో నేటికిటు లంటి “నుడుకుచుంటి, 
ఒక్కటియు తోచకిట, మతి ముక్కలయెె॥ 


తనువు కన్నులై, నిను చూడ తహతహపడు, 
చెవులె బయలౌచు నినువిన చింతచేయు 
మనసు సకలేంద్రియంబులై, మరులు రేపు 
దిక్కు తోచక, వెడగునై తిరుగుచుంటి ॥ 


హరివిరించులే, నిను చూడ నలమటింప 
ఇంక సామాన్యుడెట్లు దర్శింపగలడు ? 
నిన్ను చూడని బ్రతుకిలనిల్వదనుచు, 
అన్న పానంబులన్‌ విడి, అతడు వ్రాల,॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


11 


తపోవనము - ఆదిగురువు 


లెమ్ము లే లెమ్ము వత్స! ముదమ్మగు నను 
Kg మమృతసేచనముగ, శ్రవణమంట, 
శబ్ధ DID, oom, స్పష్టమగుచు, 
రూపు sa, ua, గురుండుదోచె॥ 


భస్మరేఖలు నొసటిపై, పరిమళింప, 
చెవులరుదాక్షపోగులు చవుకళింప, 
కావుల హుతాశన జ్వాల గవియుచుండ, 
జంగమాకృతి ఒకడు సాక్షాత్కరించె॥ 


చుక్కతెగిపడి నట్టులా, సుందర ప 
భాతమున, కట్టెదుట నిల్చి, పరహితార్థ 
దృష్టిసారించి, శివయోగనిష్టమెరయ, 
ఆదీగురుని కన్ను లకనుల్‌ అతడు సేర్చె॥ 


ఆత్మకజ్ఞాత సొఖ్యమ్మునలమ, శాంతి 
హృద్విభావరి KO | BZ లీనుచుండ, 

మేను సాంధ్యరాగమ్మున మెరయ, స్పటిక 
సుందరస్వామినే మదిన్‌ జూచె గురుడు || 


చూపున జ్యోత్స్న, పల్కులతీపి, పెదవు 
లందు DOSY g చిందగ, నంతకంత 
మధుర భావంబు లూరించి మరులు గొలుపు, 
సంభ్రమిత గురున్‌ జూచుచు, జంగమయ్య॥ 


సూర్యచంద్రులు సాక్షిగా చూచుచుండ, 
పరిమళంబులు చల్ల ప్రభాత వీచి, 
.పమధులై పక్షులు, శుభంబు పలుకు చుండ, 
ఆత్మతేజమా గురుని యందావహించె॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


13 


14 


15 


17 


8 తపోవనము - ఆదిగురువు 


అంత తృణ రేణు కాష్టమథా్య్యాంతర(ప 

భావమెరిగి యెల్లడ నివ భావమందు, 

రేణుకాచార్యుడంచు, దర్శించి, తను, ను 

తించు నాదిగురునితో వఛించె నతడు॥ 19 


తలపులోన, సకల కార్యములఘటించు 

శక్తి, నీ యందు Kosong, సాధుమూర్తి 

సార్వకాలిక జ్ఞాన ముజ్వలత DYOS, | 
జగతి చరలింగమూర్తి వై సంచరింతు॥ 20 


భక్త, మాహేశ్వర, పసాద, ప్రాణలింగ, 
శరణ, ఐక్యస్థలంబుల, స్వానుభవము 
శివుడవై పొంది, Jaya చిద్విలాస | 


వీర సింహాసనాధ్యక్ష! విమల తేజ! || 21 
మనపురాతన ధర్మంబు మహి వెలుంగ, 

(ప్రణవ పంచాక్షరీ ప్రభావంబు తెలియ, 

సర్వదా సదాచార సంస్కారి వగుచు, 

ప్రజలకాదర్శ గురుడవై, బతుకుమన్న LIP 22 


వెట్టి నూరు గోవిందలు పెట్టవచ్చు, 

బండి పత్తిరి, శివుని పూజింపవచ్చు, 

కాని కాకి నెంగిలి చేత కదపని ఖలు 

మోయలేనను భూదేవి మొరలు ISIP! ||. 23 


ఈ యఖండ భూవలయంబునేలవచ్చు 

సకల వేద శాస్త్రంబుల, చదువవచ్చు 

పూని అద్భుత శక్తుల పొందవచ్చు, 

కానిదీనులన్‌ శివుచూడ, కష్టమయ్య | || 24 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


తపోవనము - ఆదిగురువు 


క్టుత్పిపాసుల కమృతాన్న సురభివగుచు, 
[eer తమ సాంథ జగతికి భానుడగుచు, 
పేదలకు పెన్నిధానమై, వెలుగుమయ్య, 


శోత్రియ పురంబు కొంగొత్త శోభమెరయ | || 


జగముల శివాను రక్తిని సంస్కరింప, 
కావిబట్టలు గట్టు జగద్గురుడవు, 
వర్ణవర్గభేదంబుల పరిహరింపు 


మయ్య! "యేకమే వాద్వితీయం" శివమన II 


వెలిగెడి తేజోనిధివై 
కలికల్మషహరుడవగుచు, కర్మలడంగన్‌, 
నిలచు జ్ఞాన Bani, 

పలికెడి డేవుండవగుదు, (ప్రజలందరికిన్‌ || 


అడుగకయె యీప్సితార్థంబు లందరికిడి, 
తనకు బూదిరుద్రాక్షలదప్ప, అన్య 
మేదియునభిలషింపని, యీశ్వరు, తరు 
ణేందు శేఖరు, తత్త్వమే, హితము మనకు || 


పోయి కపిలానదీ పుణ్య తీరమందు, 
నిలిచి శివరాత్రి గురుడవై వెలుగు మయ్య, 
(ప్రమథ గణములు నీ వెంట వత్తురింక, 
(పకృతి ఆ పరమేశ్వర ప్రణయభూమి. || 


లేని ప్రజకు ప్రసాదంబు లేమి బాపు, 
ఉన్న ప్రజకు ప్రసాదమ్ము Sed తవర 
మగు, కలిమిలేములకతీ తమౌ, ప్రసాద 


మాత్మ గురుడిచ్చునని మాయమయ్యెనతడు! || 


CC-0. Jangamwadi'Math Collection, Varanasi. An eGangotri Initiative 


25 


26 


27 


28 


29 


30 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


ఆత్మశక్తిని మరపించి, అహరహంబు 
అహము Daya బొమ్మలై, ఆడుచున్న 
జీవకోటిని తరియింప చేయ, గురుని 

కరుణ శరదిందు చందికా స్ఫురితమయ్యె || 


“06:0, Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


mana 


చోళరాజులు పాలించు కాలమందు, 
వేదమంత్రనాదముల పవిత్రమగుచు, 
శోత్రియపురంబునా, నొప్పు LN ప్రసిద్ధ 
పదమె, నుత్తూరుగా నేడు ప్రణుతి గాంచె॥ 


ఆదిగురునికాలమున భయంకరముగ, 
గాంగ చోళశరాజులకు సంగ్రామమయ్యె 
ఆరని నృపుల రాజ్య దాహంబు, SH 


DHE? గాని, యూ భూమి తృప్తిపడదు॥ 


ప్రజలలో శాంతి నశియించె, బ్రతుకుచితికె, 
పూట కూటికి కరువయ్యె, పొట్టచేత 

బట్టి, ప్రజలు దేశాంతర వాసులైరి 
నృపతులజిగీష ప్రజకు కార్చిచ్చునయ్యె॥ 


అంత స్తాధువర్యుడు, తపోధ్యానశీలు 
డంతరింద్రియ న జ 
యించు, నిష్టాగరిష్టుడు, 'నిష్టేలింగ ws 
ధరుడు, సుత్తూరు నా దమ గురువరుండు. il 


ఒక్కనాడు, సంధ్యా సమయోచితముగ 
స్నానమొనరించి, ప్రణవ పంచాక్షరిన్‌, జ 
పించుచు, నిజాశ్రమమునకేతంచు గురుని, 
abe చూచి, Nining a? స్రాగిలబడి! 


అయ్యగారిని, గొల్బుభాగ్యమికమాకు 
Sira, యీ భూమిపై Jas 1_మేము 
(Wess 'మైటకేనియ,కీ TEMAN : 

and Se Bec, 'యమ' 'ఫటులైర భటులు Il 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


LN ee a 


14 తపోవనము - సుత్తూరు 


అనుచు దీనవదనులై, ప్రజల్‌ వాపోవ, 

` గురుని మనను, సుళ్ళుతిరిగె కలత, 

. నంతలో.మహాశ్వమరుదెంచి యొక్కటి, 
చూడ నతని చుట్టి చుట్టి doll 


'_ అశ్వారూఢుండగు మను 

' జేశ్వరు, డొకడాయెడ దిగి, యింగితమతి, మా 
హేశ్వర విభవాస్పద తే. 
జస్విగురున్‌, చూచి, మొక్కె, సంభ్రమ SLB || 


గురుని నేత్రకోణంబుల మెర సెకరుణ, 
ప్రజల జూచుచు చూడగ ప్రభుని వంక, 

.. ప్రభుని దేవాంబు గడగడ వడక, శిరము 
sng SESS, ఆ తపసి ముందు॥ ' 


. ఏ మహాశక్తి విచ్చెనో స్వామి కనుల, 
' మంత్రమ్లుగ్గుడై, నృపుడు నమస్కరించె, 
Sead కత్తుల తెగనట్టి గంటులెల్ల 
క్షణములో తెగె, గురుని ప్రసాద Spall 


ఆశ్రమాభిముఖుండయ్యె నాదిగురుడు, 
, తల్లి వెన్నంటి నడచువత్సలము రీతి, 

'అతనీ యడుగుజాడలబట్టి అమిత భక్తి. 
' చేరవచ్చిన నృపుజూచి, చిద్దురుండు | 


రమ్మిదే పులి చర్మ పీఠమ్ముగొనుము 
_చోళ నృపులు, శైవ్లాగమ సూరి వరులు, 
“సంతత IHÉS, శార్యనిద్దులు, 
సార్లు సన్మార్థవర్త 28, సవ్హానయ్తతులు | 


CC-0. eae Math Collection, Ta An eGangotri Initiative 


10 


11 


12 


తపోవనము - Hin ws 


అన్న! శివశక్తి నీ కంటనాడుచుండె, 
నీవు, మనుజమాత్రండవే ? నిక్కమరయ 
విశ్వకల్యాణ IPAD, విమలతేజ 

O మహో శక్తి జగతికి నిత్యరక్ష॥ 


అనెడి సాధువర్యుని మాటకచ్చెరువడి, 
న్నపుడు పులక్షితగాత్రుడైనిలచె, నంత 
కంత తమ దర్శనార్ధమై, అరుగుదెంచె 
గాంగవిభుడంచు, Bos  చేరంగ భటుడు 


గురుని ఆజ్ఞతో గాంగరాజరుగుదెంచి, 
కత్తి దీసి, గురుచరణ కమలము కడ 

నిడి, శిరము వంచి, సాగిల పడ, గురుండు 
చంద్రమౌళిని దలచుచు సాదరమున॥ 


లెమ్ము గాంగమహీపతీ | రమ్మితండు 
వీరమాహేశ్వరాచార విభుడు, మనకు 
వలసిన మహాత్ముడీయెడ పగకు తావు 
లేదు, శివుని రాజ్యంబులో చేదు గలదె? || 


అన్నదమ్ములు దాయాదులగుదురాస్తి 

పంపకంబున, కాని శివ ప్రసాద 

మంది, సతతమేకాత్ములై అనుభవింతు ' 
రిలను, భోగోపభోగులై యెల్ల జనులు| 


అర్ధగర్భిత వాక్యంబులాలకించి, 
వారలిరున్సురు, స్వామి Be) ens నిల్వ 
గురుని కరములు; వారల శిరములంటె 


'మంగళాశీస్సులంబో సె, మౌని మనను] 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


15 


13 


14 


15 


16 


18 


16 '  తప్రోవనము- సుత్తూరు 


K నృపాలసింగంబుల యాత్మ యాత్మ 
కలియ, శివగురుసన్నిధిన్‌ కౌగిలించి 

రిద్దరు, నపూర్వ అనుభవంబెదలనిండ 
అవని శాంతి వాయువు లలనల్ల నలమె॥ 


'సహజవైరి మృగంబులే, సాధువరుల 
'ఆశ్రమంబున పీతి నాటాడు కొనగ,. 

. మనుజులరుదె, యేకాత్మలై | మనగ;? సత్య 

మయ్య సర్వమ్ము ఖల్విదంబ్రహ్మమనుట॥ 


- విశ్వ, org YO, DS వరులు, 
“మీరె దేవ! యీ పీఠమే వీర పీఠ 

మిట్టి సిద్ధ 'పురుషులున్న, యీ స్థాన 
మట్టీ కణముల మహిమలు పుట్టుటరుదె ? Il 


Ba స్థల (ప్రభావమెంతని మేము స్తు 
'తిరచీగలము, దేవ!-తేజి చుట్టి 
చుట్టి నిలఛైగాన, నుత్తూరుగా నిది - 
_వన్నె కెక్కుననిరి, ్రభవులవుడు ॥ ll 


Poo DO, కంచి.రాజేంద్రచో 

XX SIIT 638, ఆది 

గురుని దయ'అవాంబు కూర్మిగాన్‌, స్తుత్తూరు 
_శాంతికేంద్రమయ్యె, జనులు మెచ్చ! 


సంధి కుదుర, గాంగ్లవిభుడు, _స్వాంత మలర, 
mop Nex DS చేరుకొనియె 

Sho నిల్చు చో శృభూక్షాంతునల్ల 

-పార్షచూచి, mora SOS గురుడు ॥ 


CC-0. ese Math Collection, Varanasi. An eGangotri Initiative 


19 


20 


21 


22 


23 


24 


తపోవనము - సుత్తూరు 


రాజరాజ తనయ | రాజేంద్ర చోళ, క్ష 
SD రామమైన ఆత్మ శక్తి, 
ఒరనడంగుకత్తి, ఉత్తముని తపంబు, 
సాధ్వి గుణము 53, జగతి గాచు || 


అయ్యా! నీ కీయశ్వము 

కయ్యంబున గెలుపు నిచ్చు గంథర్వుడు, నీ 
వయ్య క్షేశుండవు, మీ 

రియ్యల శైవ od జనియించితిరిటపై |. 


నీ వన ప్రాణము దీనికి, 
యీవిశ్వాసంబున జనియించును సుతుడై 
యీవసుధాస్థలి నీకిది, 
నీ వంశ యశంబునింగి నేలను SH 


ఇంకొక వర్షంబునకీ 
- వంకకు చనుదెంతువంచు పలికి, శివ ధ్యా 
నాంకిత చిత్తుడగుచు, యో 


 గాంకసమారూఢుడయ్యె నయ్యతివరుడున్‌ | 


చోళరాజేంద్రుడంతట సుదతి తోడ 

` కాశికాపురి చేరి, గంగా పవిత్ర 
తోయములమున్లై, శ్రీ కంఠు, ధూర్జటిమ్స్‌ శ 
శాంకశేఖరు, సాంబుని, స్తవ మొనర్చె || 


తృప్తి చెందె జనత, దేశంబు సుఖియించెె, 
నృపుల శాంతిదాంతి నెలకొనంగ 
వాజియిచట ముందువడకచుట్ల నది సు 
త్తూరటంచు, జగతి షేరు పొందే II 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


17 


25 


26 


27 


28: 


29' 


30 


మంత్రమహర్షి SHS శ్రీ శివరా త్రీశ్వర మహా స్వామి 


P 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


| 
| 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


గురుసందేశము 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


కాలమాదిమధ్యాంతముల్‌ కతుకులు బడ 

| కోటీ కోటి రూపంబుల కూడె జగతి, 
బుతము బుషుల వాక్యంబులన్‌ ప్రతిఫలించి 
విశ్వకల్యాణ సృష్టికి విందు గూర్చు || 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


గురుసందేశము 


నియమంబుల పాటించుచు, | 
నయమార్గముదప్పకుండ నడచుచు, సత్యం 
బ, యనుసరించుచు, నెదురౌ 
వ్యయప్రయానల గణింప, డప్పటి గురుడున్‌॥ 


మూడు ప్రొద్దుల స్నానంబు, మూడువేళ 
Dx లింగొర్చనా విధులిచ్చ సలిపి, 

త్రివిధదా సోవామొనరించు, తెరిపి దొరక 
శరణ సాహిత్యమున్‌ చూచు, సత్యమరయ॥ 


ఆది గురు పరంపరాగతంబగు, కార్య 
గతుల నెల్ల తప్పక సమయషప్ర , 
కారమాచరించి, కడునిష్టకాయక 
వ్రతరతుండగు, శివరాత్రి గురుడు॥ 


పాడి పంటలు పరికించు, ప్రజలు మెచ్చ, 
పూల తోటల పోషించు, పూజకొరకు, 
శరణ కోటికి అనుభవజ్ఞానమొసగు 
అతిథియభ్యాగత శ్రేణి సాదరించు॥ 


ప్రణవ పంచాక్షరీ మంత్ర రత్నమాత్మ 
నుచ్చరించుచు, వ్రాయుచునోపి నంత 
అక్షరక్షరంటున శివధ్యాన చిత్తు 

" డగుచు, DOS P3309 || 
"వచ్చెడి వారికి లేదన | 

కిచ్చుచు, నిచ్చినది సరల na 
తెచ్చి మజివారెయిచ్చిన, 

వెచ్చించును దానినెల్ల పేద లకతడున్‌ TI 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


22 


హరుడై ఆధివ్యాధుల 

బరిమార్చుచు, చెంత జేరు [ma Ito 
Hoa బుద్ధులు చెప్పుచు 

శరణార్థుల కేజుక పఠచు, శంభుగుణంబుల్‌ ॥ 


) జైన వైద్యుల పిలిపించి, సంప్రదించి 
రోగరుజనాధులెల్ల నిర్మూల మంద, 
జాషధంబుల సేయించి, అడలుజనుల 
కవసరంబున, తగురీతి ఆదుకొనును॥ 


sa సనుదెంచు ప్రజకు ద్రవ్యంబునిచ్చు, 
ధాన్య మిచ్చు, పరస్పరతగవులబడి, 

చెంత చేరిన వారల చింత SOA, 

తీర్పుచెప్పి, న్యాయమును సంతృప్తిపరచు॥ 


సూర్యచంద్రులు సాక్షలై చూచుచుండ, 
మేలుకొల్పుచు చలి గాలి మేను నిమర, 
'ప్రమథగణములు SHS పలుకుచుండ 
తా "నమశ్శివాయ" యనుచు, కనులు తెరచు ॥ = 


ఒక ప్రశాంత సంధ్యాసమయోదయమున, 
నిండు చూలాలగు, * మరమ్మణ్మి" పతితోడ 
వచ్చి గురుని సందర్శింప, భక్తి DIAD, . 
తలుపు చాటున IB), నాయలికిడి విని ॥ 


గురుడు, పంచాక్షరీ మంత్ర నిరతి నిలువ, 

దంపతుల జూచి, వెండియు ధ్యాన నిష్ట 

డగుచు, నా జంట భావిభాగ్యంబునెతిగె, 
. వారుకేల్మోడ్చి సన్ని ధిన్‌ ప్రణుతి "సేయ II 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


తపోవసము - గురుసందేశము 


10 


11 


12 


తపోవనము - గురుసందేశము 


కరుణతో LF విప్పి, మేఘన్వనాన 

ధీర గంభీరవాక్కుల తేట పడగ, 

ఓ మహాపతివ్రత ! నీవు నుర్వికెల్ల 

కాంతి నిడు మహా మహితాత్ముగాంచగలవు ll 


ఆతడైదేండ్లు నీ యింట నాడుకొనును 
మరల యీ వీర పీఠంబు దరికి వచ్చు, . 
కాన కడుకూర్మి అతి మమకారమతని 

పై వహింప తగదటంచు, పలికె గురుడు ॥ 


అతని పల్కుల నాలించి, యతివ యెడద, 
సుట్ర గాలికి చిక్కిన సుమము కాగ, 

పతి హృదయము పొంగని బడబాగ్నియయ్యె 
భక్తి సౌజన్యముల్‌ కండ్ల పాదుకొనగ II 


అ(శుకణములా సతికంటనలముచుండ, 
భక్తి క్తి వైరాగ్యమూర్తి టై యె పతివచించె, 
దేవ! Dale శిశువుకైదేండ్లు నిండ 
ఆనతిచ్చిన రీతి, మీ కప్పగింతు Ii 


SO నమస్కరించి, గురుని అనుమతి గొని, 
సంభ్రమాశ్చర్య వేదనా స్వాంతులగుచు, 
ఇంటి కరుదెంచుచుండ, నా యిరువురికిని 
దారిపోకడ లేవియో తట్టవయ్యె II 


భార్య కంట నలము బాష్పంబులంజాచ్చి, 
తేరుకొనగ భర్త BOB, పిచ్చి 

దాన! వగవ నేల? ధర్మ సింహాననా 
ధ్యక్షు సుతుని, చూడ తగదె, మనము ॥ 


=. CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


23 


13 


14 


15 


17 ` 


18 


24 


ఇంతకు, శివుడొసంగిన యీ శిశువును, 
మనము మన యింట బంధింప మనతరంబె ? - 
పట్టద శ్రీ మహా శివ ప్రభుని మాట, 

దాట నగునే, మహాదేవ దాసుల కిల ?॥ 


కాన జరుగబోయెడి కార్య గతి, సమస్త 
Ina శివరాత్రీశుడానతిచ్చె, 

అతడు సర్వజ్ఞ డాత్మకలా్యాణ మూర్తి, 

TA వృదయుడా బుషియె, లక్ష్యంబుమనకు | 


సంతసింపతగిన నమయంబు, దారము 
విరుల DO తలను పరిమళించు, 
'మనకు గురునితోడమన్నన కల్గునం 
చు, నతి నూరడిలగజూచె, పతియు || 


త్యాగమే లేక, లేరు మాతా పితలిల, 
త్యాగమే లేక విశ్వమే స్తబ్బమగును 

సృష్టి సంస్టితిలయులకు జీవమైన. 
త్యాగమే బాధలన్‌ ఫల ప్రదము గూర్చు || 


పడతి సత్వతమోరజః (ప్రభలు కలసి 

స్త్రీ యగును, స్త్రీయు త్యాగ ప్రకృతికి పూర్ణ 

రూపు, పూర్ణత్వమే మాతృ రూపిణియయి 
ఎల్లరకు నెల్ల వేళల హితము గూర్చు || 


ఈ తత్త్వ మెజుగ వెత యీ 
రీతిగసౌఖ్యంబు గూర్చు, పృథ్వీ SOB 
పూత చరిత్రులు, శరణపు - 
రాతనులత్యాగ మెరిగి బ్రతుక తగుననెన్‌ ॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


తపోవనము - గురుసందేశము 


19 
20 


21 


23 


24 


కారణ శిశువు 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


PERETE 


మింటినెల్ల వెల్లించెడు మిణుకు, జలధి 
గర్భమున వెలు రత్న ప్రకాశ, మవని 

౧ 
కొమ్మల పరిమళించెడి కుట్కలరుచి, 
మట్టి బుట్టిన మహిమలన్‌ మనుజుడయ్యె ॥ 


Pal S os ge 
nan a Fe 
నా memang 
we S 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative , 


id 


కారణ శిశువు 


కపిలా స్నానము తప్పదు, 

విపులంబగు నింటి పనుల వేసర పడ, దా 
త్మపతి న్మరువదు, DOS 
ల్ల పుడున్‌ దీర్చు సతి యీశ్వరార్పణబుద్ధిన్‌ ॥ 


కన్న కాళయ్య బిళ్ళయ్య యన్న Heo, 
శివుని జోలకు నర్చించు తిర మనస్క 
శంకరవ్వ పూర్ణ త్యాగ సాహసముల 


నెమ్మనంబున, ఆసాధ్వి నెమరు వేయ ॥ 


నెలలు నిండుచుండ నెలత పట్టదశివ 
రాత్రిగురుడు మతికిరాన్‌, బెదరుచు, 
భక్తుల చరితంబు రక్తి నాలించి, కం 
సాలి పదముల, శివలీల లెరుగు॥ 


DS $ వృక్షంబునీడ, పద్మాసనమున, 
నిశ్చల' మతి నిల్చెడి తపోనిధిని చుట్టి 
పూల పూజించు కరుల గుంపు కనులార 
మాటి మాటికి స్వప్నాన మగువ గాంచె॥ 


నిర్మలంబగు కోనేటి నీట నీదు 

లాడుచు, విరుల సేకొంచు, నంబరమణి 
నెరగి, కొండపై తా, నిల్చు దృశ్యమొకటి, 
దినదినము, కల గాంచె సతీమతల్లి ll 


భస్మరు ద్రాక్ష ధారులౌ భక్తవరుల, 

కన్న దానంబు సేయగ, తన్ను మెచ్చి 
మునిసుపత్నులు తనకు తాంబూల ఫలము 
Deh) కలగాంచె యా సాధ్వి వృదయ మలర॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


28 


అది జగద్విల యానలం బార్ప నేర్చు 
విమల నల నామ సంవత్సర మరయంగ 


భాద పదశుద్ధ పాడ్యమి, భామ వాస 


రంబున, కుమారుడుదయించె, (ప్రభలు గ్రక్క Il 


BSS కన్నులు, గుంగురు వెంట్రుకల్‌, మ 
SIP BLO (ప్రభావాంగుని, KOS సుతుని 
కన్నులారగ జూచుచు, కడు ప్రయాస 
తెలియ Song, న వ్వేళ Iso తల్లి॥ 


. గురుని వాక్యంబు, సత్యమై కుదిరె నంచు, 
ఇంటి వారెల్ల నాహ్లోద హృదయులైరి 
ఊరివారెల్ల, భక్తీ. సంయుక్తులగుచు, 
చూడవచ్చిరి, భావికిశోర గురుని॥ 


నాయనమ్మ బసమ్మ, న్నా నామ మొప్పు, 
అవ్వ వచ్చి పాపని జూచి, ఆత్మ మెచ్చె 

తల్లి తల్లి యా మల్లమ్మ, తనయ గన్న 
గడీయ, (గ్రహముల చూచి, చక్రంబు వ్రాసె॥ 


ఇంతలో బసవ్వయేతెంచి, శిశు భవి 
'ష్యత్తు నాత్మ మెరయ, జాత్తకగ్ర 

హాను గుణ  ఫ్రలంబులన్నియు Boy, మ 
258. చకితయై, Ch Il 


అత్తిగే నీకు, సతత  పంచ్లాక్షరీజ 

ప Bedak, జగ ద్వ్యాప్తమైన 
సర్వ మెరిగెడి శక్తి క్తి సంజన్లితమయ్యె ' 
మాకు కల్లునే ? పుస్తకమ్మన్యులకనె I 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


తపోవనము - కారణశిశువు 


at 


12 


తపోవనము -కారణశిశువు 


భక్తి వాత్సల్యమయ్యె నో! వత్సలత్వ 
మరయభక్తిగా మారెనో! ఎజుకవడదు - 
కాకరెంటికి మూల మొక్కటియొ, లేక 
ఒకటి రెండుగా మారెనో | BAZY II 


యోగమే పరిపూర్ణమై, రాగమగునొ | 
రాగమే SSS, త్యాగమగునె | 
త్యాగమే జీవుల సహజ ధర్మమగునె ! 
అనుభవజ్ఞానులీ గొడవలకంటుకొనరు ॥ 


చేత శూలంబు కలదంచు, చిన్ని శిశువు 
పిడికిలి విగించె, రక్షింప విశ్వమెల్ల, 
చిచ్చర కను, మూసి నటుల చిన్ని పాప 
కనుల గబ, పుర (Sad గాంచుచుండ 1 


మెరుపు రీతి, యీ శుభ వార్త గురుని చేరె, 
సంభ్రమానంద గుణముల స్వామి "పైకి 
చూపడేగాని, గ్రహముల చూచి ఉత్త 
రాధి కారి ప్రభావంబు,:'నాత్మతూచె II 


జన్మ కాల చక్రంబున, చంద్రుడున్న 
రాశి, జన్మలగ్నంబును, గ్రహముల » 
8 గతి, షట్బలంబుల (ప్రగతి పరికించి, 
జాతకుడు జగద్గురుడంచు సంతసించె ॥ 


కారణ శిశువాంస, గర్భస్థమై యుండి, 

శరణు సేవలందు, సాధుమూర్తి, 

రాజమౌళిగాన, రాజేంద్రగురుడంచు, 
“పేరు BB గురుడు, ప్రీతి తోడ ॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


29 


14 


16 


30 


తపోవనము - కారణశిళుపు 


పుడమినాదంచు దొగ్గాడు, ముందు ముందు, 


గంగనాదంచు నీ రాట గంతువైచు, 
గాలివెల్తురు నాదంచు, కేలుసాచు, 
'అంబరంబు నాదేయని Gara ॥ 


మేను పాలార బోసిన మిసిమి పసిమి, 
కనుల చిరునవు కదొనకు యోగానుభూతి, 
పలుకు తేనె లొలుకు రస గుళికులౌర ! 
రెండునిండని పాపలో పండె ప్రీతి ॥ 


ఇంటి వారెగాక, యెవరు పిల్చిన పోవు, 
ఎదుట బడిన బూది నదుము కెంచు 
_ పలికినన్‌ నమచ్చివా! యను నార! సం 
స్కారమెంత బలమొ సహజమంత Il 


తల్లి పాల్పువ్వతిని పింప దరికిరాగ, 
వలదు వలదంచు Say go పరువుదీయు 
ఇష్టలింగ ప్రసాదంబు నిదియనంగ, 
పరుగు పరుగున దరిచేరి బాచుకొనును ॥ 


అంబచేసెడి యిష్టలింగార్చనంబు, 
దిన దినంబును చూచు తదేక దృష్టి 
జోలనూపుచు శరణగీతాలు పాడ, 
కన్ను లరమోడ్చి ఆభావగతినిమలగు Il 


నొసటి భస్మరేఖలు, మెడన్చసిడిపోగు 
అలరు రుద్రాక్షమాలయు, నందరి యెద 
లాత్మ జేర్చుతొక్కు పలుకు, లలర i 
మూడు నిండని పాపడు ముద్దుగొలిపె 


20 


21 


22 


23 


24 


CC- 0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


తపోవనము - కారణశిశువు 


చూపులచురుకు, పలుకులుతీపి, పెదవి 
సంజ, చిరునవ్వు మెరయగ స్వాంత మందు 
మధుర భావంబులూరించి మరులు గొలుప, 
నాల్లు నిండని బాలుడానందుడయ్యె I 


అవ్వ Sanga సాధనంబైన గాథ, 

లల్లి, ANYOS, పిన్న వాడాలకించు, 
ఒక కిరీటంబు, పెబ్టయందొప్పుచుండె, 
దాని SSH తాళబంధంబుగలదు II 


ఒక్కనాడు మూటికి, స్పర్థయుదయమయ్యె, 
రత్న మకుటంబు మిగుల గర్వంబు తోడ, 
నన్ను మించిన వారలీ నాడులోనె 

లేరు, 3 నృపు శిరను వెల్లింతుననగ॥ 


మందహాసంబు పకపకమంచును పరి 
హాసమున్‌ చేసి, చాలు నీ వంగు, నాకు 
తెలియదే ? నేనలేక, పదిలత నీకు 
గలుగునే ? యన తాళంబు కంగుమంచు ॥ 


ఏటి మాటలు మీవి, మీ రింత దాక 
ముఖ్యమగుమూల శక్తినే, ముట్టుకొనరు, 

ఏ నలేక మీ యిర్వూరి కేటి రక్ష? 

బయలు విగిసేయు నేర్చు, నా బలమనంగ ॥ 


అ చెప్పవలె, కథాంతరమగు 
సత్యమేదియో ? యన, చిట్టి సామి 505, 
DÂ, కొయ్య, ఇనుము, DE చూడ వేం 
కాని వీటి యన్నింటిలక్ష్యాంశమొకకు I 


CC-0. Jangamwadi'Math Collection, Varanasi. An eGangotri Initiative 


31 


25 


26 


27 


28 


29 


32 


వివిధ కార్యముల్‌ Ads, వేర్వేరు గుణము. 
000, వేర్వేరు రూపంబు లవతరించు, 

అన్నిటికి శక్తియే మూల, మది, శివమయ 
_మెరుగ, హెచ్చు తగ్గుల భేదమిందు లేదు Il 


మకుటము శివమయము మనజేశు గావ, మం 
జూషిక శివమయము సొమ్ము గావ, 
బీగము శివమయము పెట్టెను గావ, ర 

క్షించు శక్తి యొకతె కివమయంబు II 


అన్నియు శివాత్మ కంబుగ 

మన్నన వెలుగొందుగాన, మర్మజ్ఞులు ఈ 
భిన్నంబగు రూపంబుల 3 

కన్నుల భమ, యంచు తెలియ కల్గుదురెపుడున్‌ I 


గుణముల కనువగురూ పము, 
అనునయ కార్యముల దీర్చుటది దాసోహం 
బున, సర్వ మీశ్వరార్పణ 
మొనర్చు రసికుడు, గుణంబులుడిగి మృడుడగున్‌ Il 


బాలునియీవివరంబుల 

నాలించిన, యింటివారలౌరా | యనుచున్‌, 
(వేలును ముక్కున చేర్చుచు, 
పాలించునితండు, జగతి భావిగురుండై ॥ 


'జగతినెల్ల నాకర్షించు చక్కదనము, 

జనుల మేంత్రముగ్గులచేయు సరసపు నుడి, 
వహృదయమలరించు చేతలైదేండ్లునిండ 
బాలునిదలంచి, తలచె, (ores తండ్రి | 


` CC-0. Jangamwadi Math Col Ilectio Varanasi. An eGangotri Initiative 


" తపోవనము - SOM SHA 


31 


32 


33 


36 


మాతృహృదయము 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative” 


జననీ జనకులు త్యాగం 
బునకున్‌ ప్రతిరూపులైరి, పూర్ణ త్యాగం 

బున యీ చరాచరజగం 

3 003, నిది తెలియ, మృత్యుభీతి యడంగున్‌॥ . 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


మాతృహృదయము 


బాలగురునికి ఐదేండ్లు వయనునిండ, 
తలకు నీర్పోసి, ప పట్టు! బట్టలు ధరింప 
చేసి, నొసలిపె పై భస్మంబు। బూసి, అరుత 
నిష్టలింగము రు ద్రాక్షలిచ్చ నిలుప ॥ 


బాలుడు కుమారగురునిగా ప్రభలు Bang 
తండ్రి మల్లయ్య (ప్రేమతో దనయు జూచి, 
అయ్యగారికముందు, విద్యలగల పర 


మార్గ్భమరయ, మఠంబున కరుగవలయు || 


అంచు తాశమేశముల [మోయించుకొంచు 
బంధు జనములు వెన్నంటి ముందు నడువ, 
భావిగురునితో మల్లయ్య వచ్చి, మఠము 
సొచ్చె శివరాత్రి గురుడాత్మమెచ్చు' చుండ || 


తలనిండ మృదు కుటిలకుం 

తలముల్‌, వదనమమృతాంశు తలపించుకళల్‌, . 
వెలుగులు చల్లువిశాలా 

Ho కని, ప్రజమెచ్చ, గురు కిశోరార్భకునిన్‌ || 


బాలుడేతెంచి, గురువరు పదములంట, 
పట్టద శివరా గ్రీశుడు, బాహ్యజగతి 
గ్రమ్ము సంధ్యారుణ ప్రభల్‌ గాంచడయ్యె, 
బాలుని కనీనికల్‌ తన్ను బంది సేయ || 
స్వామిశైలాన నాధుని, సన్ని కర్ణ 

ణ ప్రభా దివ్య తేజంబునన్‌, మఠంబు 


పాంగ, శాంతి సౌహార్షముప్పొంగ, కనులు 
వెడదలై శివ యోగమున్‌ వరం 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


36 తపోవనము - మాత 


క్షణములో మేల్కొని, కనుల గాంతి దొరల, 
బాలుని శిరాన ఆనంద బాష్ప పుష్ప 

ములు (HID దేహ మందెల్ల పులకలెగయ 
ఇవ గురుడు, భావి గురువరు BO ॥ 


చిరుత వాని కన్నులరవింద పుష్పంబు 
లై శివ గురుకన్నులన్నా నొలువగ 
పట్టదగురువరుని, పంచాక్షరీ తప 
స్సిద్ధులా కుమారుజేరిపోయె II 


నిజబలంబుడిగినటుల, నిలువక, శివ 

రాత్రి గురుడు కూర్చొనగ, అర్భకగురుండు 
నిష్టతో లేచి, శే ల్మోడ్చి, నిలిచె చెంత, 

అసత గురుమూర్తి వృాదయంబుహాయి తేలె i 


చెంత Ka, 50777657335 SAN 

చూచి, సల్పుడో త్రివిధదాసోవా, మిది శు 
భ దినమని, SOS గురుండు wen’, జరిగె 
ఇష్టమృష్టాన్న దానంబు లెల్లరకును Il 


చూడవచ్చిన జనమెల్ల చోద్యమంది, 
చిన్న వాడేడ, పట్టద శివ గురుండు | 
ఏడ ? ఒక్క రొక్కరి ముఖంబెరుగరౌర | 
వీరి గురు ఇిష్యబంధమేవింతగూర్చి Il 


జన్మ జన్మల వచ్చు సంస్కార శక్తి, 

తాము తరియించి, తరియింప తమ జగత్తు, . 
గురుడు శిష్కుడై శిష్యుడే గురుడగునను 
ప్రాజ్నుడులిపుడు, సత్యమై పరిణమించే Il 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


హృ దయము 


ఈ 


తపోవనము - మాతృహృదయము 


అటు సతీసమేతుడై నిల్చు మల్లయ్య 
వంక జూచి గురుడు బలికె, బాస 
SASS పుణ్యదంపతుల్‌ మీరు, మీ. 
జన్మ యెల్ల విధుల సార్ధకమన॥ 


తలి ల్లి శంకరమ్మ, BO మందూరు మా 
తృత్వమొక శిలాకృతిన్‌ DIS 

వించి, చెప్పరాని వెతల బాధింప, గు 
రుని పలుకులనది మరుగుచు SeT || 


కనుల జొటజొటమని, గ్రమ్మగ న HHS, 

"పెగలకుండ నుడులు, వెక్కి వెక్కి 

సుతుని జూచి యేడ్వ, సుతుడాక్షణంబున, 
తల్లి ముఖము సూచి తల్ల GS || 


గురుడు కరుణాగర్ర దృశ్యంబు నరసి, పలికె, 
చూడు మో తల్లి 2: BS చూడలేక, 
లేహృదయ మెంత తల్లడిల్లెనొ యితండు 
కోటి కోటి తల్లుల 386, Soy గలడు || 


ఆత్మ గురుని కంబవౌ నీవ, యిటులైన, 
జగతి దుఃఖమింక చల్లబడునె ? 
ఆకులలముల AD, అల్లాడు జనులకు 
పట్టడన్నమితడు, పెట్టవలదె 2|| 


ఊతక(రగనడపించు నొక్కసుతుని 
కాలపురుషుడు గొనిపోవ గద్దవోలె, 
బాధపడుచున్న వృద్ధదంపతులకితడు 
పట్టుకొమ్మగ ఇివుడోచు, బ్రతుకవలదె? || 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


37 


13 


17 


18 


38 తపోవనము - మాతృహృదయము 


అజ్ఞానంబున బడి, ప్రజ 
జిజ్ఞాసాపథము తప్పి, చిక్కుల బడ, స 
Og ma 22 దివాాంశంబిట 
విజ్ఞతేసుతుడయ్యె, వేదనతగునే 2] 


ఇంతకు నీ సుతుడిట, దీ 

మంతుండై పెరుగు, చింతమానుము, క్షేమో 
దంత మరయ, రావచ్చును 

శాంతినిలయ మెల్లరకిది, స్వాగతమిచ్చున్‌ ॥ 


అనమానిని చిత్తము, నిం 

డిన పూర్వ గ్రవాభయంబు Gana, సామా 
Ng x గురుదేవా ! రాజ 

య్యను విడలేకిట్టులైతి, అన్యమెరుంగన్‌॥ 


ఈ యయ్య మాకు సర్వం 

బీ యెడ, మీ చేత బెట్టి, CHAS DAD 
మీయిచ్చ అయ్య భాగ్యము, 

| మాయజ్ఞత సైచి, మమ్ము మన్నింపవలెన్‌ || 


అని శివరా క్రీశు గురుచ 

రణాబ్దములకెజగి, లేచి, రాజేంద్రుని మో 
మును 864, తిరిగి, చూచుచు, 

తనయింటి ముఖంబు పట్టె, తల్లియు s383 | 


KKK 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


19 


20 


21 


22 


23 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative ™ Pa 


విరికి తావికినిగల చుట్టరికమెంత ? 

తలి విడలకున్న బాంధవ్యమెంత ? 
ప్రకృతికి పరమాత్మకుగల బంధమెంత ? 
తలియవలె గాదె మోక్షమున్‌ తలచువాడు॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


తత్త్వజిజ్ఞాన 


పట్టదగురుని దినచర్య పట్టుబడగ, 

మఠమునన్‌, భావి గురుడు 'కమ, క్రమముగ, 

సంధ్య మేల్కొని, వివ గణ స్మరణతోడ, 

ఇష్టభింగార్చనా సక్తి వాదయముబుక ॥ 1 


SHY నైశ్వర్య మందున్న హాయిదలచి, 

తనువు సంధ్యారుణజలాల తంపుగొనియె, 

మంద మందానిలంబుల మనసుదేల, 

ప్రకృతి సౌందర్య మందాత్మ పరివశించె॥ - 2 


ఒక శుభోదయ సంధ్యా ముహూర్తమందు, 
స్నాన మొనరించి, లింగార్చనా పరుడయి, 
ముందు నడచెడి గురునితో ముందుకురికె, 
వెనుక వచ్చెడి బాలగురుని మనంబు ॥ | 3 


వచ్చి గురుశిష్యులిద్దరు భక్తి మరయ 

పూర్వ గురుసమాధుల కెల్ల పూజసేసి, 

నిశ్చల ధ్యాన యోగాననిలువ గురుడు, 
ఇష్టలింగాన రాజేంద్రదృశ్యమరసె॥ | 4 


ఆ సమాధి పుష్పంబులత్యద్భుతముగ : 

గాలిలో రేగి, వారి 3020 ట్రాలె, 

ఆత్మ నలము గురు పరంపరాగతమగు : 

అతుల శక్తి, రాజేంద్రునందైక్యమయె ॥ ' 5 


అంత ప్రకృతి బంధంబులే, యంతమంద, 

మృదుకుటిల ఇిరోరువాము ల దృశ్యమయ్యె, 

Benth బట్టలు కావిబట్టలగ మారె, 

భస్మరుదాక్షలురము పై, ప్రభలుగ్రక్కె II 6 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


42 


(ప్రభవనామ సంవత్సర ఫాల్గుణ సిత 


తదియ భృగువాసరంబున, తక్కిన గురు 


శరణులున్‌ గొల్వ రాజేంద్ర సద్దురుండు, 
వీర పీఠంబు నెక్కె సుత్తూరుమెచ్చ॥ 


రత్న ఖచితకిరీటంబు రాజిలంగ, 

రమ్య వల్కల ధారియై, రాజగురుడు, 
పదియురెండేండ్లు నిండని ప్రాయమందు, 
పీఠమేకాదు, ప్రజల SSS మెక్కె॥ 


పరమ మాహేశ్వరాగమ ప్రగతిచూడ, 
భక్తుల పురాతన చరిత్ర పాట బాడ, 

తహతహపడు రాజేంద్రుని తపన తెలిసి 
పట్టద శివరాత్రి గురుడు ప్రమదమందె ॥ 


బాలగురునితో, శివగురుప్రభుడు నొక్క 
దినము, మాహిష్మ తీపురంబునకు వచ్చి, 
అట నమశ్శివాయ మఠమహా ప్రభుడగు 
సోమశేఖర స్వామిని చూచె, భక్తి॥ 


అతుల Sas బ్రహ్మచర్యాశ్రమమున, 
పృథుల సంస్కృత విద్యా పరిశ్రమమున, 
నేర్చుగల మీరు విశ్వసనీయులంచు, 
చెంత చేరిన చిరుత రాజేంద్రుజూపి || 


[HOS సుత్తూరు పీఠాధి పతి యితండు, 
ఇతని కనువగు విద్య నేర్పింపవలెను, ; 
కాన SAS విద్యా గురున్‌ కరుణచూపి 
మార్గదర్శన మొనరించి మనుపుడితని॥ 


తపోవనము - తత్త gears 


10 


11 


«1» 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


తపోవనము - తత్త జిజ్ఞాస 


పిన్న వానికెల్ల విధముల, మీరె, తో 
డ్పడ వలె, సుర భాష పట్టువడగ 
Mo ఆగమముల నిష్టాతుడై, సదా 
చార విధుల నితడు సాగుననగ II 


వినయ వినమిత గాత్రుడై పిన్నవాడు 
SHO మొక్క బోవగ జగద్గురుడ వీవు 
నీకులోకమే కేల్మోడ్చు నీవయిటుల 
శిరమువంచరాదని సోమ గురుడుబలి౩ Il 


కొట్టవచ్చుతేజస్సు కన్సెనలచిందె, 
పల్వరుసనా సరస్వతీ ప్రభలు HOR, 

| వెడదయురమున శివశక్తి విస్తరించె 
బాలుడయ్యు నీతడు పూజ్య పాదుడరయ ॥ 


వాసుకి కిరవౌ వల్మీకమీనుతుండు, 
చెప్పలేము, కాని ముఖంబు చెప్పుచుండె 
జగతినే వశంబొనరించు, శక్తి యేదొ, 
కారణ పురుషుడీతడు కాగలడటంచు॥ 


భవ రోగవైద్యవరుడున్‌, 

| ప్రవిమల పంచాక్షరీ జప పరాయణుడున్‌, 
అవిరళ తేజో నిధి, or 

శివరాత్రి గురుని మనంబు శ్రీకరమనుచున్‌ ॥ 


ఆజ్ఞాపించినరీతిగ, 

ప్రజ్ఞానిధి శాస్త్రి బసవరాజాఖ్యుండున్‌ 

; సుజ్ఞాన మూర్తియే, ది 

వ్యజ్ఞాన ప్రదుడగు, మనవర్చస్వికినాన్‌ II 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


“483 


13 


16 


-44 తపోవనము - తత్త పిజిజ్ఞాస 
అక్షయ సంస్కృత విద్యా , 
దక్షుడు బసవాఖ్యగురుడు తరియని పీఠా 
'ధ్యక్షుల దర్శించుటకై 
తక్షణమేతెంచి గురుపదంబులముఫ్టెన్‌ |] 19 


జార। వెదకబోయిన తీగ అంఘ్రిపదము 
చుట్టినట్టయ్యె, తలచిన సూరియె, యెదు 

రయె్య, పరమేశ్వరాను గ్రవాంబిది, యని, 
పట్టదగురుడు ముదిత స్వాంతుడయె్యె॥ 


శివమస్తని గురువరులు బ 

సవయ్య కాశీస్సులిచ్చి సముచిత రితిన్‌ 
వివరించిరి విద్యాభ్యా 

స విషయమా a బాల గురుని చదువరిసేయన్‌ | 


నాకును మహా ప్రసాదం 
 బీకింకరుడెరిగినంత, హితమిత వచనో 

త్సేకంబుల వివరించెద 

శ్రీకరషట్‌ స్థలములంచు, ఇిరమట Sova 


సోమశేఖరుడాతనిచూచి SOS, 
వివిధశాసా ా గమరవాస్యవిదుడు, బసవ 
గురుడు, వరశివాచారతత్సరుడితండు, 
నెంతవినయ నిధియొ, విద్యనంతఘనుడు Il 


అన, శివగురుడు ప్రీతితో, నమల పుష్ప 
ఫలనుగంధ తాంబూలముల్‌, పట్టుబట్ట 
లొసగి, వినమిత గాత్రుడౌ బసవే' పండి 
త గురువరు గౌరవించె, నాతండునంత || 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


20 


21 


22 


23 


24 - 


అమ్‌ anap aana Naa 


' తపోవనము - తత్త జిజ్ఞాస  '. ie Bag PIA ” 45 


పలికె గురుదేవ! ఇది పరా HO వర ప్ర 
సాద, మనుపమం, బిది గురు స్థాన గౌర 
| వముల నెరవెట్టి, చూపు, పభాఘ్యదయము, ee 
' శుభముహూర్తాన శిక్షకు జొత్తుమనగ॥ Ga) tas A AN2 


ప్రభు గురుండు రామానుజరస్తయందు, 
వాసయోగ్యమౌగేహంబుసేసి, ws 

డ, శివ రాత్యప్ప, వండి బెట్టగ తగుజన : 

మటకు DOJO, బాలుని కండగాగ॥ .26 


పిన్నవాని అధ్యయనంబు,కన్ని విధుల,' 

సహకరింపుడుమన శివాచారనిత్య 

కృత్యములకు భంగంబు గాకెల్ల గతుల, ear 
NSA, Soo S04, రక్షింపవలయు || : “302% 


gee (3 8 so కటంచు, 

పయనమయ్యె నుత్తూరీకి పట్టదగురు, 

BOS, శివరాత్రి రాజేంద్రుడాదిగ శర 

ణాళి మొక్కి, గురునకు వీడ్కోలు నిచ్చె॥ :28 


బసవ రాజయ్య, రాజేంద్ర బాలగురుని 
కి, సుర భాషతో పాటు WN Haired 
తత్త ప్రదర్శన సారమాద్యంతమెరుక 
పరచె, ౨ కొడాలి న సరల Se ee STE 


స్థలము, లింగములన, పరతత్త త్త్వవాచి 
శ్రేవులకు పరశివుడు, వైష్ణవులకిదియ 
తలప, నారాయణుండు, 'స్మార్తమతమందు 
బ్రహ్మమై 3 ఉపాసకుల తత్వార్థమయ్యె | mp RG) 


5 “ €C- 0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


46 | తపోవనము akn 


పరశివస్పందనమ్మున, ప్రభవమయె 
ఇివుడు, శక్తి, సదాశివ శ్రేణి తోడ 

_ ఈశ్వరుడు, శుద్ధవిద్యయీయేనహంక్రీ 
యాభిమానతత్త్‌ goes, 85905 || 


సలమొకటి యిట, లింగాంగజంటయగుచు, 
“సేవ్య సేవకభావముల్‌ చెలగుచుండ, 
స్థలగతాంతరమౌ శక్తి, కళగ, భక్తి 
ఢీ ద్విథాభూతమై శివాంగముల జేరె॥ 


శక్తియుక్తుడై స్థావర జంగమాత్మ 
కప్రపంచము , సృజియింప కలిగె, శివుడు 
భక్తి యుక్తుడై, అంగుడీ ప్రకృతి బంధ 

_ మడగ,మరల పరశివాత్మ నైక్యమందు॥ 


మాయచే, భేద బుద్ధిని మరగు శక్తి 

ప్రకృతి యగు, (ప్రకృతిన్‌ గుణ Suara 
అదియు నిరువది నాల్గు తత్వాత్మక ప్ర 
_పంచమగు, తుదిన్‌పురుషుండు Beruas 


మాయ యగు శక్తి, సృష్టి సమయమున కళ, 
కోల, నియతి, అవిద్య రాగంబులీ శి 


వాంశపురుషునిన్‌ గవియుచు, ప్రకృతియయెక్డి . 


భోగ బద్ధుడై భవియయ్యె పురుషుడంత | 


వురుషునీయ విద్య Saw: soya 
డయ్యె, కళకు చిక్క “అల్బకర్తృ" 
వయ, రాగమువిషయ్య్ణాసక్తు నింజేసె 
కాలనియతి బద్ధకర్ముడయ్యె | 


ఇ. CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


31 


32 


33 


34 


"35 


36 


తపోవనము - తత్త ్వజిజాస 
ణా 


అంత ప్రకృతిబద్ధాత్ముడై అడలు భవియు, 
అంగుడై, శివాభిముఖంబునంద, శివుడు 
తన తిరోధాన శక్తిని అడచ, వాని 

నంటిన మలాంశ భోగంబు లడగతొడగ || 


జననమరణాల చర్విత చర్వణుడయి, 
బాధ పడుచున్న భవినికాపాడనెంచి, 
శక్తి, భక్తియై వానిని జననిరీతి 

శివుని కడకెత్తుకొని పోవు, చిట్టచివర 


ఈశ్వరానుగ్రహ ప్రాప్తియేర్పడంగ, 


హరుడు గురుడౌచు, దీక్షాత్రయంబుతో నొ 


సంగ, లింగత్రయమును, నిస్సంగుడంగు 
డంత,షట్‌ SG? న్నత భక్తినందు కొనును॥ 


ఇరువది నాలుగు తత్త ox 


టురులుడుగగ, ప్రకృతి బంధముడుగున్‌, కానీ 


పరిపూర్ణ ముక్తి నందగ, 
వారింపవలె, పదియు రెండు నడ్డంకులిటన్‌॥ 


ఆణవేమలమడగగ , వే 
ధానయ దీక్షనహమణగి, తా నవ్యక్తా 
ధీనమగు భావలింగము 


చే నిలవరిపూర్ణుడనుచు, శిష్యుడెరుంగున్‌ | 


మాయామలమడగగ, గురు 

డాయతుడై మంత్ర దీక్షనందింప, మనః 
శ్రేయముగ్యప్రాణలింగం 

బీయెడ, సర్వజ్ఞ జేయు నాత్మచ్చా్రున్‌॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


47 


37 


38 


39° 


40 


ar 


age ce తపోవనము - తత్త gears 


కార్మికమలమడగ, గురుడు 


“gmb క్రియాదీక్షనిచ్చు, కొను mii | 


'పేర్మియెద, నిష్టలింగపు' 
.ధర్మంబున, సర్వకర్త, తా, నని తెలియున్‌ IE 


మాయాకార్మికమలములు | 
మాయంబొనరింప, నూర్ధ్వస్థితిచే 
పాయున్ఫేదజ్ఞానము, 


EO యణ పనుల రం నింకునహంబున్‌ | Ul. 


గర్వగ్రంధినశింపగ, 

సర్వజ్ఞుడు, సర్వకర్త, 'సంపూర్ణుండై, 

| ఉర్విస్పేరశివుడై, తా 

పర్వున్భక్తుడు, , నమరసభాగ్యుండగుచున్‌ I 


ఈ చరాచరాత్మక జగంబెల్ల నెరుక 
. పరచు, సర్వజ్ఞునరచేత, గురుడు DOS, ' 
ఇష్టలింగమై జ్వలియించు నిచ్చనంగు 5 


8 'హరవాంబుపాసించి, తా, నాత్మ pees 


అంత పము, నంతరింప, | 
3 జాతికుల మత స్త్రీపురుష ప్రభేద _ 
eats, బీజ వృక్షన్యాయమంది భక్తు 


డవని' నిత్య eee (బ్రతుకు Ia 


చపలమౌ షరద్రయముల చాంచల్యమడగ 


ఒక శివోపాసన క్రియ, ను గ్రమగుచు 
'మెరయ, సలిల ముక్త క్త న్యాయసరణి, భక్తి 
నిష్ట పరమ మాహేశ్వరశ్రేష్ణుడొప్పు ll 


CC-0. Jangamwadi Math hn. Colagiian, Varanasi. An Ganga [0 


43: 


44 


~ 45 


46 


47 


48 


తపోవనము - తత్త జిజ్ఞాస 


తాను, గురులింగ జంగమ।త్రయికి, వరుస 
తను మనధనంబులర్చించి, త్యాగియగును. 
అన్య దైవపరాజ్ముఖుండైమదిగురి 

నంట, > బ్రహ్మాది పదవుల కంటుకొనడు। 


చిత్తము స్థిరమయి, శివయోగిగాన్‌, సర్వ 
మీః శ్వర (ప్రసాదమే యటంచు, 
అన్నిటమలమడగ, అనలకాష్టన్యాయి 
గ, అవధానభక్తిగను ప్రసాది || 


స్థిరతరంబైన చిత్తాన, NGI ప్ర 

సాది, అపరోక్ష జ్ఞా PAN, “సకల జగతి 
నమృతరూపంబుగా, , నీశ్వరార్పణమతి, 
ఆత్మ భోగోప భోగియైయనుభవించు I 


లింగమై అంగు, డదై ఏత సంగమంద, 
శివుని సతతంబుదలచి, పూజింప, ప్రాణ. 
లింగి, భ్రమర కీట న్యాయ రీతి శివగు 
ణంబులన్‌, భక్తుడనుభవానందుడగును॥ 


నిఖిలభువననందర్శనానిపుణతయును, 
సకల రూపసందర్భనా శక్తికలుగ 

ప్రాణమే శివుండౌచు, సర్వంబు దీర్చ, 

తా, సదా మంత్ర జపమున తగిలి యుండు | 


శరణుడానందభక్తిని పరశివ పతి 

బాహుబంధాన నిశ్చింత, బావ్యా దేశ 

. కాలగతులింక, కల్యాణిగా, సుఖించు, 
Ss సతీపతి ప్రణయమే హృన్మధురము॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


49 


49 ` 


50 


51 


52 


54 


50 


సాగరస్థమౌనదిరీతి, సమరసమున 
ఐకుర్ణడు శిఖికర్పూర న్యాయమున కరగి, 
సర్వకర్త, సంపూర్ణుడై, సర్వ DBA, 
కడకు శివునితో నెకటిగా కలసిపోవు || 


దె దైైతముతో మొదలై, అ 

దైవ్షతముతో పరిణమించు, దర్శనమగుటన్‌ 
దైైతాదై్వైైతంబని, ప్ర 

ఖ్యాతింగనె, దార్శనికులయనుభవదృష్టిన్‌॥ 


శక్తిలో బుట్టు భక్తియే, జననియగుచు 
కడకు పరశివున్‌ చేరెడి కారణమున, 
ధాత్రి శక్తి విశిష్ట OG పతమగుచు 

తల్లి బిడ్డల బాంధవ్య తత్త్వమయ్య || 


వాచామగోచరమగు, 

ప్రాచీనుల అనుభవంబు, వైయక్తికమై 
ఆచరణంబున లభ్యం 

బౌ, చెప్పితిదోచినంత పాటింపదగున్‌ || 


పదియు నాల్లేండ్ల రాజేంద్ర బాలుడిటుల, 
అధ్యయనమొనరించి, PA? గమార్థ 
'సారమున్‌ గ్రోలె, కాని తా స్వానుభీవము 
గోరి, సోమశేఖరు గురుచేరుచుండె॥ 


“గురుడు వాత్సల్య దృష్టి వా క్రుచ్చిన, నిగ 
| మాగమోక్తుల వ్యాఖ్యానమర్థమయ్యె 
కాని యనుభవ జ్ఞానంబు కలుగదౌర! 

చిల్క పల్కులై గాలికి చెదరుచుండె॥ 


తపోవనము - తత్త జిజ్ఞాస 


55 


56 


57 


58 


59 


60 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


తపోవనము - తత్త ్వజిజ్ఞాస 


అభిద లక్షణ వ్యంజనంబనుసరించి, 
సంస్కృత గ్రంథరాశిలో సారమేమొ 
తెలియవచ్చె యీ పాండితీ బలము చేత 
శివుని చూచెడి ఆశనశించె, నాకు॥ 


బలిమి ఉచ్చ్వాననిశ్వానములదిగించి, 

సిద్దులంబొంద, గలిగిన స్థిరత గలదె ? 

ఈ జగత్సృష్టికిన్‌ మూలమెది ? జీవు 
లేటికిట భవ బంధముల్‌ కృంగుచుంట Il 


గడియ గడియకు మారు జగంబునందు, 
స్థిరత చూచుట నెట్టులో తెలియనైతి, 
సృష్టికిని, జీవకోటికీ, శివునికి, గల 
అంతరాంతర మణగార్చు టరయకుంటి II 


సత్యమెట్టిదో, చూపెడి చదువులేదె ? 
చిత్సుఖంబంద చేసెడి, సీమ యేదొ ? 
ఆత్మ కానందమందించు, ననుభవంబు 
లేదె?యీ సృష్టి సౌందర్యలీల యెటులొో || 


విరికితావికిని గల చుట్టరికమెంత ? 

తల్లి బిడ్డల కున్న బాంధవ్యమెంత ? 

దేహి దేహంబులందున్న తీపియెంత ? 
తెలిసి BODE వారల SOU Ben?! I 


ఏది చూచినా దుఃఖమే, ఎవని చూచి 

నా నిరాశయే, Dev చూచినా తమసమె, 
తగుల, యిక సత్య సౌందర్య శివములనుట 
కవులనుడులయ్యె, కలగన్న గంటనంగ॥ 


. CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


51 


61, 


62 


63 


64 


65 


52: AGE | తపోవనము - తత్త జిజ్ఞాస 


సోమగురుడా పలుకులకు, చోద్యమంది, . 
' బాల గురుని Way 28 needy, 
'ఈ విశాల నేత్రజ్యోతు లీశ్వరాంశ 
మరయ, తహతహ పడుచుండె ననుచు తలచె || 


జార! ఇతడు జగద్గురుండౌట, నిజము, 
ఇతని తపనలో సత్యాత్మ కుతకుతపడె, 
కడలి SONS రత్నాలు పడయుటరుదె? 
అంచు నాతని Some ఆదరమున IL. 


` సత్యమేదియో చూపెడి స్వామి గలడు, 
సృష్టితత్త gow నెరిగించు స్ర WA Kom, 
అనుభవంబంది, అందించు Sman, a 
Seow దగునయ్యనాతని 5025 5|| 


అనెడి వేళకు సరిగ, ఆహ్వాన మొకటి 
| వచ్చెసుత్తూరికతడు రావలెనటంచు, 

' వెంటనే తన వారితో Nod నుండి 
పయనమై ఆతడు గురుని పదములంకొ || 


BER 


` CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


67. 


66 


69 


70 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. Art eGangotri Initiative 


ఆకు దాచిన విరి గంధమడపతగునె ? 
పికి కుమారికి పాట నేర్పింపవలెనె? 
గాజు పొర గప్ప: జోతికి కాంతి తగ్గ 
గలదె? పక్వ జీవికి నేర్వకళలు గలవె ? | 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


కాళీ ప్రయాణము 


బక్కచిక్కిన తనువుతో, బాలుడొప్పె 
స్థిరతమెర సెడి బంగారు 35873, 

భక్తి సంభ్రమంబుల పరిపక్వమైన 

ఆత్మ సంస్కృతి, నడనుడుల్‌ వ్యక్తపరచె Il 


దినదినము సూక్ష్మ బుద్ది పదునగుచుంట, 
ఈ విశాలనేత్రజ్యోతులెరుక HID, 

స్నాత కచ్చాత్రుల కిదియు సహజమంచు 
గురుడు, కనుజెప్పనుండి కాల్లోటి aes il 


చూచి, నిగమాగమాదులు చూచినావె? 
సకల శాస్త్రంబులందున్న సత్యవెజణుక 
SES ? గీర్వాణ భాషా ప్రపంచమందు 
కలమహత్వంబు, తెలిసెనే ? తెలుపుమనగ॥ 


బాలగురుడంత తలవంచి, భక్తి బలి, 
సంస్కృతంబరమయె, షట్‌ శాస్త పరిధి 
9 J 
BID, నిగమాగమాదులనిలువెరుంగ 
అనుభవజ్ఞానమందకే అందుకైటులొ 7 Il 


అననా బాలుని పల్కులు 

వినయంబును, తత్త ్వదృష్టి వివరించె, నటం 
చును మెచ్చి గురుడు,శీ(ఘం 

బుననే శివగురుని కరుణ పొందెద వనగాన్‌ il 
అవి SOR) వరాకతు, లాయదను జూచి, 

విద్య నేర్చెడి తృష్ణ హృద్వీధి రేగ, 

కాశికిన్‌ చేరె, బాల సన్యాసి, మఠము 
వారలీబాలగురునికై పరితపింప Il 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


56... తపోవనము - 


స్నానమేలేక, శివపూజ సాగదయ్యె 
పూజ లేక ప్రసాదంబు, పూజ్యమయ్యె 
' గింగురమనె చెవుల్‌, మేను కృశత చిక్కె 
: కాని, OAS a Il 


; s236, గౌరీ శంకరేశగురుని 

“= చూడనాతడు. నత్యంత చోద్యమంది, 

స్నాన పూజాదికంబులు సాగు తొలుత 
: నతని కేర్చాటుచేసె, గృహాంతరమున ॥ I 


మూడునాళ్ళ దిరపయనంపుబడలిక అ 
So, రాజేంద్రుడే తెంచుసంగతిన్‌ (గ 

7. హించి, అరవిచ్చు. పెదవి లే హృదయ మంట 
- అల్ల నల్లన దరిజేరి అతడు పలికె ॥ 


సోమశేఖర గురులాది సూరివరులు 
Dy, విద్యల కేంద్రమై Ra నీస Š i 
లప్రభావం బనాదిగా స సుప్రసి 


Sax BS Bae 88 O ll 


చిరుతవయ్యను, మాకుపూజింప దగిన 
ఉన్నతోన్నత స్థానమందుంటి, వీవు 
ఆత్మ విద్యాబల్న tapa నందు నీకు: 
లౌకికంబగు విద్యలు సోకవయ్యె Il 


భస్మరుదాక్షలన్‌ మేను పావనముగ, 
కావులన్‌ కల్లు, జ్ఞాన భాస్కరుడవీవు 
అంధకారావృత్తంబైన యవని వెలుగ 
సృటికసుందర దీపమౌ స్వామి వీవు ॥ 


కాశీ ప్రయాణము 


a: CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


తపోవనము - 509 ప్రయాణము 


సత్యమేదియో తెలియక, శాశ్వత పద 

మంద గాక, నశ్రాంతంబు NG DI చున్న 

జీవ కోటిని కాపాడు శివుడవయ్య, 
నీకు, నేర్పెడి విద్యలు మాకుగలవె ? || 


తరచు కొలది అగాధమై పెరుగు చుండె, 
చూచిన vo వింతగా దోచు విద్య 

ఆయువువ్యయంబగుచుండె, అంతకంత 
ఆత్మ, చిక్కక మృగ SRS కలంచు || 


శివ శాసనమగు Shon, 


భువనంబుల Busan, పూర్ణాకృతియున్‌ 


దివినాకర్షించెడి మృదు 
లవచో విభవంబు BORD, రాజగురుని గాన్‌ | 


అనెడి వేళకు సరిగ ప్రత్యక్షమయ్యె 
పట్టద శివరాత్రి గురుడా పట్టునందు 
చకీత నేత్రులై యిరువురు సాగిలపడ, 
చేర్చివారల Ha ager) II 


Id HOON రాజేంద్ర శిష్యుజూచి 
అయ్య 1యా'యాత్రచే శుభంబయ్యె, [858 
TAN, జగత్పావని గంగమునిగి 

. విశ్వనాధుని, చూడుమీ విశ్వమందు || - 


డుంటివిఘ్నేశ్వరస్వామిఅంటమదియు, 
కాలభైరవునాత్మలో' గాంచి మొక్కి, . 
| వీరభద్రుని సేవించి, విశ్వనాధు 
నిష్టలింగములో. జూడ, తుష్టియగును॥ . 


CC-0. Jangamwadi Math Collection, Varanasi: An eGangotri Initiative 


57 


- 13° 


14 


15 


16 


17 


18 


58 తపోవనము - కాళీ ప్రయాణము 


` సారాచారవిచారము 


గౌరీ శంకరబుధుండు, కరుణాన్వితుడై 
ఈ రోజునలక్ష్యార్థపు 
దారిని చూపించె, నడువ ధర్మంబనుచున్‌॥ 


తిరిగి రాగ సుత్తూరి కాయిరువురగని, 
 సంభమాశ్చర్యనేత్రులై శరణకోటి 


సంతసంబందె, పోయిన సంచి మరల ' 
దక్కినట్లయ్యె, వారికి, దక్కె శాంతి || 


& & & 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


19 


20 


at 


జగద్గురు శ్రీ శివరా త్రీశ్వర రాజేంద్ర మహాస్వామి 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


WTS ss cee 


| 
| 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


గురుపరంపర 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


తన్ను తాను తెలిసిన, తత్త gear, మ 
హాత్మడున్న పదమె వారణాసి, అతని 
మాట మంత్రమాతని తపోమహిమ, గురుప 
రంపరన్‌ సచ్చితానంద రాజ్యమగును || | 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


పట్టదగురుండు రాజేంద్రబాలగురుని 
a గురుపరంపర (పభలెజుక పరుప, 
మఠమహాకశయంబులు మనంబంటుకొనగ, 
ధీరగంభీర వాక్కుల, తెలియ HOE Il 


చూపులో శాంతి, పల్కుల తీపి, DIY 
PON చిరునవు eS Sos, నంత కంత , 
అమృత భావంబు లూరగ, నాత్మగదిపె 


ఎదుట రాజేంద్రగురుడొప్పె నెల్లరు గన॥ 


| భక్త మాహేశ్వర శరణ ప్రముఖులెల్ల 
చేర, సపేరోలగంబున, ఇివగురుండు' 

చేరి, ఓ శరణ Ge లార! నేటి 

నుండి రాజేంద్రుడు జగద్గురుండటంచు I 


ఈ గురువర్యులు నంత 

ర్యాగ పరీపాకులయ్యు, ననుదిన HG? 
Sg పరాయణులై, బా 

హ్యాగమకృత్య ముల దీర్తురందరు Sa. 


సిద్ధగిరి నుండి శివరాతి శ్రీ గురుండు 
వచ్చీ, కపిలా నదీతట వంద 
నిశ్చల ధ్యాన నిరతుడై నిలువ, నిందు 
శోత్రియపురంబు పరమ పవిత్రమయ్యె ॥ 


తలకాడు గాంగరాజును 

ID WOL కంచిచోళ భూపతి రాన్‌, ని 
Ho శివగురుచుట్టుచు, ముం 

గలి కేగక చోళుని HT గంబిట చుట్టన్‌॥ 
6 


_CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


62 తపోవనము - గురుపరంపర 


నిలచె, మహా సంగ్రామము 

మొలచె, నృపుల మధ్య హృత్రుమోదంబీక్షా్మా 
NO సుత్తూరను పేరున 

So DA, (క్రో క్రియ పురంబు విబుధులు మెచ్చన్‌॥ 


రాచమల్ల రాజేంద్రచోశ నృపులేగు 
Boo, కాన్కలర్చించి, భక్తిశివగురుని 
గొలిచి, ఆధ్యాత్మ శర్తులున్‌ కలుగు మీరె 
వీరు లీ పీఠమే వీరపీఠమనిరి || 


| నాటినుండి యెడ SAY నేటివరకు 
SAG సుత్తూరు వీర సింహాసనాఖ్య 
యై, జగద్కీర్తి గని, పురుషార్థ సాధ 
నమగు భక్తి పధమ్మున NAD, ప్రజను || 


ఈశానేశుడు పీఠా 

ధీశులలో జూడ తా, ద్వితీయుండయ్యున్‌ 
వాసింగాంచెను, చోళా 

Bibo గురుడౌచు, నద్వితీయుండయ్యెన్‌ ॥ 


నిజలింగ II, 
త్రిజగంబుల మెచ్చు 53, తృతీయ గురుడుగాన్‌ 
పజ గొల్వనతని TOKO 
ప్రజా ప్రభుని మండలపతి లక్ష్మయ గొలిచెన్‌ || 


"ముసిడి చౌడయ్య శరణు డీ ది సకువచ్చి 
ఇచట నిజలింగ శివగురునిచ్చ KOR, 

. ధార్మిక జన సంరక్షణార్థంబునై [శ 

మించె, సుత్తూరు మహిమ వ్యాపింప జగతి || 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


10 


12 


తపోవనము - గురుపరంపర 


సిద్ధనంజేశదేశికుడిద్ధ మూర్తి, 

నాల్గవ గురుండు పీఠాధినాధుడయ్యె 
అతడు యోగ విద్యా రహస్యంబులెల్ల 
కరతలామలకంబుగాన్‌, ఘనత గాంచె II 


శూన్య సింహాసన విభుండు సుప్రసిద 
మలయ మాదేశ్వరగురుండు మహి మలెల్ల 
ఈ గురుని కడ నేర్చి యోగీంద్రుడయె్యె 
Ê సుతూరి సింహాసన శ్రీలు మెరయ Il 


కాయకము సేయ కే, యెంత ఘనులకైన 
బ్రతుకరాదను నంజేశు పలుకులవిని 
మలయ మహదేశ్వరస్వామి, మనసు రీతి 
ANG, రాగుల నిటనున్నవిసరరాయి II 


రోగ రుజనాదులెల్ల నిర్మూల మంద, 
పేద సాదల రక్షించి, యాదుకొనుచు, 
చివర కేకాకియై కొండ గవి తిరుగుచు, 
నిశ్చల తపస్సమాధిలో NOW యతడు II 


నేటికి నతని మహిమ లనేకులిచట, 

పల్లె పదముల ధ్వనియింప పాడు చుండ్రు, 
నిండు భక్తి మాదేశ్వర కొండ కేగు 
భక్తులిందు, సుత్తూరికి వచ్చు ASI 


వీరశైవ తత్త్వంబును విస్తరించు 
"వరశివాధిక్య చూడామణి" రచియించి 
సాహితీలోకమందు శాశ్వత పదంబు 
Dog, కవిబుధ గురువరుల్‌ పొగడనితడు Il 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


63 


14 


16 


17 


64 


కపిన నంజుండ GI కాఖ్యగురుడైద 

వ గురు, డా శ్రిత జన పక్షపాతి, సుగుణు 
డాత్మ హస్తాబ్ద జనితుడార్య, ఇివలింగ 
కవికి, ఆశితదాతయైై 29303 ll- 


సిద్ధరాముడు వెలివేయ, శివుని చేత, 
మూట మోయించుకొని, పురంబు విడిపోవు 
అముగి దేవయ్య మాహత్మ్యమందరెజుగ, 
ER, శివలింగ కవి గురువరుని కరుణ॥ ' 


చెన్న వీరదేశికుడిట చెప్పదగిన, 

ఆరవ గురుండు, శివయోగి, యగుచు శాంత 
మల్లికార్జున శివలింగమందు, మనసు 
నిలువ, అరకల కొడగు కొండల నడంగా I 


అతని శిష్యుడాధ్యాత్మవిద్యా(ప్రభుండు 
సిద్ధ మల్ల శివాచార్యుడిద్ధయశుడు 
చెంత జేరుచు తోంటద సిదగురుని 

BO శివయోగ రతిని కగ్గేరి మందు Il 


పర్వతేందుని పీఠాధిపతిని చేసి,. 

తాను చరలింగ మూర్తి యై, ధర తిరుగుచు, 
కడకు నెడయూరి సిద్ధలింగంబు నందు 
ఐక్యమై పోయె, జగములౌరాయనంగ Il 


పర్వతేంద్ర శివాచార పరమ గురుడు 
'అష్టమ గురువుగా పీఠ మధివశించె, 
కరువులో వాన కురిపించె కరుణనతడు 
యోగ మహిమల కలసె సుత్తూరు లోన ॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative i 


తపోవనము - గురుపరంపర 


19. 


20 


21: 


22 


23 


' 24 


తపోవనము - గురుపరంపర 65 


పర్వతగురుని తరువాత వచ్చిన బస 

వయ్య ఒడయరు పరశివ ధ్యానరతుడు .. 

SPOS HHO ods జగంబు మెచ్చ 

విజయనగరమండల N3395 వేడకొలువ || | 25 


బండరుబసయ్య సంగమేశ్వర శివాల 

- యమును కపిల కౌండిన్య నద్యంబుసంగ, 

మస్థలంబున కట్టించి మాన్య చరితు | 2 
నొకనినియమించె పూజకై ఉర్విమెచ్చ॥ 26 


సాళువ నృసింహనృపుని 
_కాలంబున లింగ నాయక గ్రామణియున్‌ 
శ్రీలర్పించుచుమళఠ 
దాలయగురువరుని కొలచె SAY శ్రద్ధన్‌ IL 27 


శిష్యకోటి img sad షయద బస 

వయ్య SY 2S) Qo పలు ప్రాంతములకు 

పోయి చరలింగ మూర్తియై పూజలంది 

కడకు కొడగున Sod గాలి SAD || 28 


కూగలూరి నంజయ్య సద్గురు వరుండు 

పదవ గురుడుగాన్‌ గురు పీరంపరవెలింగె' 

ధర్మ పధమున నడచుచు తత్త ్వమెటిగి 
మఠపుమహదాశయంబుల sony చుండె || 29 


విజయనగరాధికారియై వినుతి కెక్కు 

ధర్మమూర్తి భద్రయ్య 9 నాదక్షుడొకడు 

చేరి నంజుండ దేశికు సేవచేసి 

దాన మీ మఠంబునకి చ్చెధరుణికొంత ||. 30 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


v6 


పర్వత గురునికాలాన బాలుడగుచు 
బండరు బసయ్య సేవల ప్రాజ్ఞుడైన 

దివ్యతేజస్వి ఘనలింగ దేవునితడు 
ఉత్తరాధికారిని చేసె నుర్విమెచ్చ I 


బెంగళూరికి చేరువవెలయుచున్న 
రేవణేశ్వర గిరి గుహన్‌లీనమయె 
అంత సుత్తూరి పీఠమత్యంత శక్తి 
HID ఘనలింగ దేవర గురుడు కాగ Il 


SPOS పోవ బంగారు కుండదొరకె 
మనుజుడైపుట్ల లింగ సంబంధమయ్యె 
దేవ!నానడనుడల భేధింప నటుల 

దేరు మని సదా నతడు ప్రార్థించుచుండె Il 


(ప్రణవ పంచాక్షరీ మంత్రపఠనమందు 
పరమ పావనంబయ్య నాగురుని చిత్త 
మమృత సరసిలో స్నానంబు లాడుకొనుచు 
శివునిదివ్యాను భూతిలో చిందులాడె ॥ 


అణువణువులో ననుస్యూతమైయడగిన 
స్థాణుతత్త som నాత్మలో దలచి తలచి 

నిఖిల బ్రహ్మాండభాండంబునిండుకొన్న 
అష్టమూర్తి మాహత్మ్యంబు నర్చసేయు II 


కపిల మునిగి గంగాధరున్‌ కౌగలించు 
చంద్రసూర్య్యాగ్నులన్‌ BE చనుని తరచు 
సృష్టి సౌందర్భమున్‌ చూచి శివుని మెచ్చు ` 


పార్వతీపతిధ్యానాన ప్రకృతి మరచు II 


Os 


తపోవనము - గురుపరంపర 


31 


32 


33 ` 


34 


35 


36 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


తపోవనము - గురుపరంపర 67 


పూల జూచుచు నాతండు పులకరించు 

పాల ధారల Two sw? నరయు 

తేనె జూచుచు శివునిలోలీన మగును 

పూజలుడిగి పూజా ద్రవ్యపూర్ణుడయె్య॥ sat -37 


అతని వాక్టరి స్త్రీరూపమంది వాణి 

కాగకన్నడాంబికయు బంగారు బట్టు 

బట్టలు ధరించి శివగీతి పాడుకొంచు 

విశ్వవీణకు జీవమై వినుతికెక్కె ॥ 38 


నీలతో యదమధ్యస్థునిన్‌ తలచుచు 
నిశిత నీవార శూక సన్నిభుని గాంచి 
అంతర బహిరంగముల నాటాడుచున్న 
సమరస శివ శక్తుల జూచి సంతసించు Il i 39 


శివుని రాజ్యాన జీవుల సృష్టినెజుగ 

ప్రాణికోటికి దుర్గభంబౌను గాని 

పరిణత జ్ఞానికిదియు దుష్కరము కాదు 

చంచలంబున సౌందర్య సత్యమణగె॥ 40 


కంటబడని భవునికై కష్టపడనేల ? 

కంట బడియు స్థిత గాంచనట్టి 

జగతి నమ్మనేల ? సత్యంబు తెలియగ | 
తన్నుదానరయుట ధర్మ మగును Il : 41 


Brix టెవరో తెలియుట 

జ్ఞానము, జ్ఞానంబు కలుగ సర్వజ్ఞుడగున్‌ 

కాని యిదియు నా యింద్రియ . 
జ్ఞానంబుగ తలపరాదు చపలుండగుచున్‌ ॥ 42 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


68. | SBS Sve -గురుపరంపర. — 


ఇంద్రియములడంగ యీ దేహము నశించు 
ఇంద్రియముల మూలమెజుగ ప్రకృతి 
(ప్రకృతి బంధము తెగ పారమార్థిక సత్య 
మరయ వచ్చు సర్వమెజుకపడగ॥ 


లోకము వలె ఇంద్రియములు . 

 చీకాకుంగలుగ జేసి స్తిమితమడంచున్‌ 
ఏకాకృతి వెలుగు వెలుగె - 

- ప్రాకటముగ సత్యమంచు ప్రాజ్లుడెరుంగున్‌॥ 


సత్యము చైతన్యంబగు 
సత్యమె ఆనందమగును సర్వాత్మకమై 
సత్యము జ్ఞానంబగునిది : 

| నిత్యము నిర్మల మచలమనిత్య ప్రకృతిన్‌ II 


పురుషుడెంత సత్యమోయంత నిత్యంబు 
సృష్టి, ఆతడెంత చేతనంబొ! 
ప్రకృతి యంత సుందర ప్రభ, అతడెంత 
శివమొ శక్తి యంత శివకరంబు | 


తన్ను తానెరిగిన తక్షణంబె, తనకు 
కన్నులుండి తాను గాంచకుండు . 
వీనులుండి తాను వినకుండు, తాను a. 
తన్యమగుచు జగతితగులు కొనడు || 


ఐక్కుడెపుడు సూర్యడై శ్రమించుచు, తను 
SSDS" త్రయంబులణగోగ, గురు 

లింగ జంగములకు ప్రీతి నర్పించి, దా 
సోహియగుచు వెలుగు శూన్యవీధి॥ 


43 


44 


45 


46 


47 


48 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative . 


తపోవనము - గురుపరంపర 


చేయుచుండుగాని, చేతలంజిక్కడు 
కర్మ ఫలముగొనని కాయకమున, 
జంగమమగు, జీవ జగమెల్ల వానికి 
సత్యసుందరముగ స్పష్ట మగును | 


వచనకారుడై కన్నడ బాస నిలిచె 

విపుల వేదాంత వేద్యుడై వీర పీఠ 

మెక్కె, ఘనలింగ శివయోగి యీ జగత్తు. 
కెల్ల గురుడౌచు YOR, కగ్గేరి లోన ॥ 


అతని వెనుక సుత్తూరి సింహాసనంబు, 
ఇమ్మడి శివరాత్రి గురుండు నెక్కగ, "వృష 
భేంద్ర విజయ పురాణమున్‌" విధి రచించి, 
కడకు సుత్తూరు గాలుల LOW, నతడు || 


సుత్తూరి'పైన సుంకపు 

విత్తము గురుకాన్కకాగ విడిచి, కొలచె, ఉ 
aNg Se భుజంగనృపుడు 
సుత్తూరి శివ గురుని కరుణ చూరగొనంగన్‌ || 


చెన్న బసవదేశికుడంత, సింహపీఠి 
వెలుగ, విజయనగర మేలు వేంకట పతి 
మండలేశుడౌ, ప్రముఖ రామాఖ్యుడిటకు 
- వచ్చి, గురుకాన్కలర్పించె, భక్తితోడ II 


ఇతడు చరలింగమూర్తియై యిల తిరుగుచు" ' 


ఉత్తరావనిలో శివయోగ నిరతు 
డయ్యె, నంజేశుడీ పీఠమధి వశించి 
సాధు సజ్జన సంగమోత్సాహియయ్యె॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


51 


- 69 


49. 


50. 


52 


oe eae 


54 


70 తపోవనము - గురుపరంపర 


శకేరశావని తిరుగు చీ వీర గురుడు, 

కపిల జన్మ స్థ సలంబున గలిసె శివుని 

'అంత భక్త క్ర మాహేశ్వరులాది జనులు, 

చుట్టు జుట్టుచుజేజేలు పెట్టుచుండ ||. 55 


. చెన్న బసవ ఇివాచార శ్రీ గురుండు 

పట్టభద్రుడుగాన్‌ మఠ (ప్రభవెలింగె, 

జగతి, వర సాహితీ శరశ్చంద్ర చంది 

కాధవళరుచిన్‌ సరసుల కాంతి SAD || 56 


ప్రీతి రేవణారాధ్యుని విల్వబంచి, 

పట్టుబట్టలు తాంబూల ఫలములొసగి, 

హిత మిత పియోక్తుల రసహృదయమలర 

పలికె, సుత్తూరు పీఠాధిపతి, నయమున || 57 


ప్రథిత యశంబందగ, స 
ద్విధి "న్మివాథిక్యమణికి", విపుల వ్యాఖ్యన్‌ 
గథితంబొనరింపుము, త 


త్వ ధనులు కీర్తింప మీయపార(ప్రజ్ఞన్‌ ॥ 58 
అన ఆరాధ్యుడు తత్వం 

బునకనుగుణముగ విమర్శ పూరించె, గురుం 

డును పంచాక్షరి దేశికు [ 

ని, నిలిపి, గురుపీఠమందు నిజగతి నేగెన్‌ || 59 


అంత శ్రీరంగపట్టణ ప్రాంతమున, ప 

విత్రవాహి నీ సైకత వేదికాస్థ 

లంబుల, ప్రశాంత సమయంబులన్‌, Sr , 

రు, తరుణేందుశేఖరు, IH, మతినుతించు | 60 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


తపోవనము - గురుపరంపర 


చూపునాసాగ్రమున నిల్చి, సూర్య చంద్ర 
నాడుల బిగింప, కాలంబునడువుదయ్యె 
దేహముండియులేనట్టు దేలుచుండా, 
నిశ్చల ధ్యాననిష్టుడైనిలుపమనసు॥ 


ఇదియెరింగి మాహిష్మతీ Np Deh, కృష్ణ 
రాజ ఒడయరీతనికి, శ్రీరంగ పట్ట 
ణమున కట్టించె, శాంతిధామ, మది విడిది 
కాగ నృపసేవలందె, యాజ్ఞానయోగి || 


పోయిపోయి శివ నముదపుదరి, దుముకు 
చున్న కావేరి గట్టున, పున్నాపు"మిళి 

వాళ" మందు, లింగార్చన పరతమునిగి 
బసవశివుడాత్మ సుందర ప్రకృతి గలిసె || 


[Hens పంచాక్షరీ పభావంబు నెవ్వ 

డెల్ల వారలకింటింట నెజుకపరచి, 
ఆయురారోగ్య భాగ్యంబులంద జేసె, 
చివరకన్ని యు త్యజియించి, శివుని గలిసె || 


పావనంబైన శ్రీరంగ పట్టణమున, 
స్థిరతపశ్చిమ వాహినీ తీరమందు 
నిలచి, తరుణీందుశేఖరున్‌ గలిసిపోయె, 
కడకు పంచాక్షరీ దేశిక ప్రభుండు || 


అతని తరువాత, గురు పీఠమధి వశించె, 
జనులు మెచ్చ, చిదన శివాచార్యుడతడు 
యోగ శక్తుల బండించి, యుర్విగాచె, 
కడకు సుత్తూరు గాలుల గలిసిపోయె || 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


71 


61 


62 


‘63° 


64 


65 


66 


72 - x తపోవనము - గురుపరంపర 


చెన్నవీరగురుడు, సింహాసనాసీను . 

B, a5 పదముల, మఠంబులన్‌, సృ 
జించుచు, జనతతికి శివధర్మమున్‌ చాటి 
_ ధర్మ కార్యరతిని దగిలి యుండె || 


ఉడిపి శంకర నారాయణోర్వియందు, 


మఠము 0608, మైసూరు మహిని యేలు: - - 


'ప్టాదరాలి దేశికుని ధర్మానురక్తి | 
_ తెలిసి, నతనికి, తోడ్పడె యిల నుతింప || 


శివుని విభవంబు, ప్రకృతి దర్శించి, గురుడు 


కొడగుభూముల "కాళంగరడి " కడ, S8- 


మఠము కట్టించె, ఆజనంబాదుకొనగ 
భక్తి శక్తి స్వరూపమై పరిమళించె || 


తిరిగివచ్చుచు లక్షణ తీర్థమందు, 
- మునిగి యాసృష్టి సౌందర్యమునకు, మేను 
_ పుల్కలం బుట్ట, » శివునాజ్ఞ పూర్ణుడగుచు 
చెంతసింగన 'హళ్ళిలో సిద్ధుడయ్యె I 


Shes మహంత దేశికుడధి వశింప, 
శ్రీసుతూరు సింహాసన శ్రీలు 30H, 
అతని వదనంబునమృతాంశుడందగింప, 
ఆనగవు జగచ్చాంతికి స్థానమయ్యె || 


అతని బల్కుల వాగ్జేవి[శుతిని గలుప, 
పండితుల మనంబానంద భరిత మయ్యె 
అతని గుండె [శ్రుతి స్మృతులలముకొనగ, 
(పజ సదాచార సంపద బతుక IG) || 


67 


68 


69, 


70 


TA 


72 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


తపోవనము - గురుపరంపర. 


అతని కనుపాపల, శివుడాటాడుచుండ, . | 


‘PE మాహేశ్వరాది ప్రపంచమెల్ల 
దరిసి, కే లెత్తి మొక్కె సంతసముతోడ 
| యీప్సితార్థంబులెల్ల సిద్ధించు చుండ || 


ఆది గురుల సమాధి మఠాంగణంబు 
నప్పుడపుడు జీరోద్దారమతడు సేసె, 
బసవ లింగ దేశికుని యేర్పరచి ఉత్త 
రాధికారిగ, తాను (ప్రవాశియయ్య || 


కేరళావనితిరుగుచుచేరు భక్త 

జనులకు, శివో పదేశమున్‌సలుపుచుండ, 
బసవలింగదేశికుడు శివైక్యమగుట, 
తెలియగానె సుత్తూరికేతెంచె గురుడు || 


మరల మఠము చేరి, మఠకార్యముల్‌ దీర్ప 
ఈ మఠ ప్రశస్తి యెల్లది శల 

: గ్రమ్మ, రేవణార్యరంభాపురీ పీళ 

| మున విపత్తు పుట్టె, ముట్టునృపుని॥ 


KN ముమ్మడి కృష్ణరాడ్విభుడు వచ్చి 
ఇందు రంభాపురీ పీఠమందు, పుట్టె 
తగవు, స్థిర చరమూర్తులిద్దరికి మధ్య, 

- దాని సరితిద్దు దక్షులు తమరెయనగ || 


పయనము మహాంత దేశిక (ప్రభుడుసేసి - 
"చేరె ఎడయూరికిన్‌, ముందె సేరుకొనిన 
ఆ గురుద్వయంబును చూచి, ఆదరమున 


'హితమిత ప్రియోక్తుల వారి యెదల గదిపె ||: 


. “1 CC-0..Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


73 


Th} 


74 


75 


76 


77 


78. 


74 తపోవనము - గురుపరంపర 


స్థాణువే స్థిరరూపమున్‌ దాల్ప శివము, 

sah, SG UP HID జంగమమగు 

NG SG శివ శక్తుల వేరు సేయ SI ? 

2X8 pong, 8003 ఒకటి యగును || 79 


చంచలతరంగరూపమే జంగమమగు 

కణకణో జ్వల HOS లింగంబునయ్యె 

సత్యమునకీచరా చరశక్తి శివులు 

రెండు ముఖములై కన్పట్టు చుండు "పైకి Il 80 


కదలు చుండి కదలని భూగహమురీతి 

కదలక కదలునట్లుండు కమల బాంధ 

వుని గతిన్‌ విపరీతమై పొదలు చున్న 

బాహ్య దృష్టికి ప్రాజ్ఞుడు పట్టుబడడు || 81 


ఆనుడులె, రూపుకట్టి సాక్షాత్కరింప, 

ముందట మహంత Bar మూర్తిలోన, 

రేణుకా చార్య శివుని దర్శించి, వారు 

ప్రణుతిసేసిరి భక్తి ప్రపత్తి నతని || 82 


సార్థకంబయ్యెనారాక, యంచు గురుడు 
వచ్చి సుత్తూరి కీ శుభవార్త తెలియ 
చేయ, కృష్ణరాణ్మణీగురున్‌ చేరి (మొక్కె 
_ ఈ మఠ (ప్రభావంబెల్ల యెడల Sod || 83 


సిద్ధలింగశివాచార్యుచేరదీసి, 

ఉత్తరాధికారిని చేసి, ఒప్పచెప్పి 

మఠము, తన్ను దా SOR NG మార్గమరసి 
తుదకు బయలయ్యెనతడు సుత్తూరు లోన || 84 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


తపోవనము - గురుపరంపర 


సిద్ధలింగశివాచార్యుడిద్దయశుడు, 
శ్రీసుతూరి సింహాసనాసీనుడయ్య 

త్రివిధ దాసోహమొనరించి, దినదినంబు - 
KAH గురులింగ జంగ మత్రయి, నతండు | 


భక్త జనుల తపోధన|వతుడతండు, 
దార్శనికుల దృష్టిదవులు తత్త 23O 
కవుల పాలిట కల్పవృక్షంబు, దీన 
దళితులకనుక్షణంబు చింతామణి యగు॥ 


ఎవడు షట్కాల శివపూజ, నెవ్వడు శివ 
తత్త ST RAW, నెవడు దాత, ధాతు 
కరువునం దాశివాచార గురుని IYA, - 
నగరనంజుండ శాస్త్రి జనాళి మెచ్చ || 


ఆ శివ గురుని నిష్ట దయ, సరసా(ర్ర 
హృ్‌దయమెరిగి, [ప్రజలు గొల్వ, నృపులు గౌర 
వింప, కవులు పాడగ, తత్త్వ వేది తహత 

హ పడ, నతడు జగద్గురుండయెనాడు || 


కంబళశేశయ తీ, గురున్‌ గాంచనెంచి, 
ఆ(శమమునకేతేర ఆచార్యుడతని 
యోగబలమును గుర్తించి, యోగ్యమైన 
ఆ (శమంబు "మల్లన మూల" NGISI) || 


ఆతడాస్తలంబున నిల్చి, ఆత్మ దర్శ 

థి 
నార్థమరుదెంచు భక్తుల కాదరమున, 
యోగ శక్తుల దివ్యాన్న SSS, వారి 
ననుదినము తృప్తులంజేసి పనుపుచుండు || 


CC-0. Jangamwadi Math Collection; Varanasi. An eGangotri Initiative 


75 


85 


86 


87 


88 


89 


g0 


76 z . . తపోవనము - గురుపరంపర 


అంత నంజన గూటికి, అనతిదూర 

నుందు, నయ్యతి "మూల" యందైక్య మయ్యె 

: సిద్ధలింగ వివగురుండు చింతలుడిగి | 
.తుట్టతుది బయలయ్యె సుత్తూరులోన॥ + ~ 91 
సిద్దలింగ శివగురుని శిష్యరత్న 

మమృతహస్తాబ్ద జనితు, డాధ్యాత్మవిదుడు, 

వచ్చి BS రా త్రిదేశిక ప్రవరుడనగ 

అధివశించె, సుత్తూరి సింహాసనంబు || 92 


సతతమంతర్ము ఖుండౌచు, సాధుజనమ 

నోను TAD, హర పదధ్యానమందు 

మునిగి, దేశకాలంబులముట్టకప్టు 

డపుడుకను నిచ్చి, శ్రీ మళంబరయుచుండె | 93 


వీక్షణమున ఆదివ్యాధి పీడలడచి 
భస్మమిచ్చుచు, భవరోగ వైద్యుడయ్యె 
కాని దైనందిన క్రియన్‌ పటు కొనమి 
: 8 
గురుడు, శ్రీ మఠకృత్యముల్‌కుంటువడియె || - 94 


సర్ప భూషణయతి, ప్రభుస్వామి, సిద 

లింగపతి, శివరామ శాస్త్రియును, షాహ్‌ 

కారు లింగయ్య, సిద్ధయ్య "కారెమ" కడ 

శ్రీమఠంబును గూర్చి చర్చించి రంత || 95 


హర సాక్షాత్కారంబున 
కురకలు వేయు గురుని, శివయోగము పండన్‌, 
ROD DOS SS gen 


DOS, భంగంబుగాక' Doras || 96 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


pb. GADGURU VISHWARADHYE 
తపోవనము - గురుపరంపర JA SIMHASAN JNANAMANDIK | 


LIBRARY 
NG మల్ల శివ గురునాశీస్సులంది, langamawadi fa Varanas | 


a5gadod బాలుడై GAT, SSAC: NO. mmm 
బాల్యమందు శివస్వామి ప Sa He, 


sa నిష్టాగరిష్టలింగార్చనంబు I | 97 
అమర భాషా విశారదుండయ్యెనెవడు, 

జో్యోతిషాది శాస్త్రంబుల చూడనేర్చె 

షోడశశరద్వయస్కుడై సుందరుడగు 

నట్టి నేర్పరిని, మఠకృత్యముల దీర్చ || 98 


NOD దలచుచు దేశికుని, దరియంగ 

వారు, యోగి నేత్రములు IIT, గురుడు 

నెదుట నిల్చిన శరణుల హృదయ మెరిగి, . 
భావి గురునిశ్చయించుచు, HOT Nevo || 99 


భావముఖమున Nord (ప్రజ్ఞావిలసితు, 

డిహపరంబుల సాధించుమహీత యశుడు, 

కాయక (వ్రతంబు నడుపు ఘనుడితండు, 

పట్టద శివరాత్రి గురుడై [Hoe నంచు || 100. 


పలుకుచు, మదీయ శిరమున పాణినిడగ, 

అంతనాక్రీ చరాచరంబైనజగతి, 

గిరగిరన్‌ కంటి ముంగిట తిరుగసాగె, 

అప్పుడే నెటనుంటినో అరయకుంటి || : 101 


మద్గురుండంత యోగనిర్మగ్నుడయ్యె 
భక్త మాహేశ్వరాది శివ ee 

Ba, 1 నన్ను సింహాసనాళీను సే 

పట్టదశివగురుండంచు బలికి ees | . 102 
7 


cc-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


78 తపోవనము - గురుపరంపర 


శరణులు దలచు వానికే గురువరుండు 

శక్తి పాతంబుగా వించె, సాదరమున, . 

వీర పీళమర్చించి దీ వించె, శివుని 

దయ సహస్రముఖంబులై తలుపుదీయు || 


ఇష్టలింగార్చనా వ్రతం RI పద 
చింతనామృత పాన విశేష చిత్త 

మంది, పూర్వగురుల మార్గమందు, నన్ను 

నాటి నుండియు NAD నిందాక శివుడు || 


.అన్న మిడి తల్లివలె ప్రజ నార్తి నడచు, 
తండ్రివలె బ్రోచు, తమ సాంథతను తొలచుచు 
జ్ఞాన 2930 జగతినే గాచు, నేటి 
నుండి రాజేంద్రుడు జగద్గురుడటంచు Il 


ధీర గంభీర వాక్కులన్‌ GOH సభను, 
వీడె, మఠమహత్కార్యముల్‌ విడివడ, గురు 
డంత నొక్క ప్రశాంత గృహమ్ము NG 

: శరణులద్భుతానంద సంభరితులైరి ll 


.. సతతమంతర్ముఖుండై, శశాంకశేఖ 
రు, శివు, చూడ, పంచాక్షరీలోలుడయ్యె, 
కాని అందందు కలరీతి కంటబడుచు 
శివుడు, మం్యత్రమహర్షికి చిక్కడయ్యె || 


ఆదిగురునాత్మమటి ma నతడు దలచి 

“Mo SHON వదలక సదాస్మరణ సేయ 
చెంతచేరెడి Jab శ్రేణి నెణగి 
అంతులేని తృప్తిని అతండనుభవించు || 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


103 


104 


105 


106 


107 


108 


తపోవనము - గురుపరంపర 
79 


అక్షయ పదంబు ప్రాపించినటు పరాభ 
వాఖ్య వర్షంబునందు, పుష్యసితదశమి 
DIM కాదళిన్‌, పుట్టు భానువార 
మందు మం|తమె పో 

Cr = మహర్షి గురుడు || 109 
స్నేహ ముండు వరకు AN చే, వత్తి 
నిర్వి కారకాంతినిలచివెలగు = 
అసువులుండు వరకు నాత్మ శక్తి మెరయు 
తప్పు, వత్తి రీతి తనువు కాలు | . 110 


Sek 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotrj Initiative 


మహోపదేశము 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri initiative 


మనసులేకున్న జననమే మహినెరుగము 
కాలమే లేక మరణంబు కలుగదెపుడు 
మనసు కాలంబులన్‌ Fey), మదన హరుని, 
కాలకాలుని, గొల్వ సౌఖ్యంబుగలుగు || 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


మహోపదేశము 


రజతిగిరిపైన కొలువున్న రాజమౌళి 

కరణి, శివరాత్రి రాజేంద్ర గురువరుండు 
వీర సింహాసనాధ్యక్ష పీఠమందు 

309, Sa NOTE Soros or Il 


చూపులోవెల్లు, మాటలో తీపి, పెదవు 
లందు BSH, తళుకొత్త నంతకంత 
ధీర గంభీర భావముల్‌ తేట పడగ, 


శరణులు శిరంబులూప, సద్గురుడు బలికి || 


చెణకు తీపి, వేము చేదు, మిరప sow 
మీ, పభేద మాత్మ సృష్టి సృష్టి 
అయ్యె, కాని అంటియంటకీ (పకృతిక 
తీతుడౌ పర శివు, దెలియ వలయు Il 


ఎవ్వడిచ్చెనోయీ గాలి, యీ వెలుంగు ` 
ఈ జలంవీ, పృథివి, మూల మెరుగ వలదె ? 
ఈశ్వర KIPAS మంచు నీవిభూతి, 
ఈశ్వరార్పణ మొనరించుకే నున విధి II 


తరిగినంత సుగంధ మందరికి నిచ్చు, 
కాచిన కొలంది వన్నెల (గక్కు చుండు, 
చెట్టు Fo dm, పసిడి Son, (శ్రేష్టడయ్యు 
మనుజుడేటికో, శివ పదంబందు కొనడు Il 


పరహితార్థమై పై వృక్షముల్‌ బ్రతుకు చుండె, 
పరహితార్దీమై (గహములు తిరుగుచుండె, 
పరహితంబష్టమూర్తియే (ప్రకృతి Long 
త్యాగ వరమైన SHE స్వార్ధ పరుడయ్యె ॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


84 Pa a తపోవనము 2 మహోపదేశము 


వేదముల్‌ జూచు వాడును వెతలచిక్కె, 
3. రాజ్య మేలు భూపాలుడు రక్షణ చెడె, 

" దక్కువారల దుఃఖంబు తలప వలెనె ? 
అన్నిటికి అహంకారమే ఆద్యమెరుగ II 


దేహిసదసద్యివేకంబు తెలియమి అభి 
మానియై ద్వేషరాగ సంభరితడగుచు 
కర్మ జాలంబులో బడి గతి Bass 
జనన మరణాల చర్వితచర్వణుడగు Il 


ఈశ్వరాను(గ్రహ (ప్రాప్తి యేర్చడంగ 
దుఃఖభాజనంబగు జన్మ Heh పోవు 
PEI శివానుగ్రహ ప్రాప్తి కలుగు 
జీవుడంతలింగైక్క్యుడై సిద్ధి పొందు Il 


పండితుడు గర్వ సహితుడై, బల్లిదుడు క్ల 
మారహితుడై, పియంబణ గార నరుడు, 
లోభియ్రై ధనికుడు, బాధలు పడుచుం డ్రి, 
SAS దాసోహ మీ వెతన్‌ దీర్ప గలదు Il 


హరుని శక్తి దివ్యమై Bors, భూమిపె 
సంగన బసవయ్య జన్మదాల్చె, 
శైవ మందు క్రొత్త శక్తులు HB, ని 
హ పరధర్మ సాధనార్థమరయ Il 


సత్యము, దయ, అహింస, సౌజన్యము, విన 
How, శాంతి, క్షమాది గుణంబు లొప్పు 

| శరణుల చరిత్ర కాయకాంతర Deng “ 
ఇష్ట లింగార్చనా క్రమంబిలకు రక్ష ॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


10 


12 


తపోవనము - మహోపదేశము 


"పైకికాయకంబు పాటించుచున్‌, ఆత్మ 
నిష్ట లింగపూజ నిచ్చ సేయు, 
శరణుడెపుడు లోక సంస్కారి యౌచు, తా 
నాత్మ శక్తి శివుని యందు చేరు | 


చోళ నిర్మిత సోమేశ్వరాలయమున, 
మరల బంగరు వన్నె గోపురము DOR, 


హొయసలుల పురా శిల్పంబు హొయలు మీరె, 
గురుని చూపులో కట్టడాల్‌ కూడుకొనియె || 


' పరిగలబడి చెడిన చేలు, బాగు పడియె, 
పచ్చ పచ్చని పైరులు ఫల ములిచ్చా, 
పండ్ల తోటల Doyo బతుకు పండె, 
పంచమస్వరంబున IYO పాడె పికము || 


గట్టుపైన వీరాలయ కట్టడమును, 

అండ పీఠ విమాన శివాలయమును, 
ముంగిట మఠజీర్ణోద్ధారమున్‌ సలుప్పుచు, 
పట్టద గురుండు, కార్యేతత్సరతమునిగె ॥ 


చుట్టుపట్టుల పొలముల మట్టి నడగు, 
మఠ Jor శాసనంబుల, మది నెరింగి, 
పైకి దీయించి, చదివించి, భద్ర పరచె 
మఠ విశాలాంగణంబున, మంది DY) || 


సంస్కరింప ప్రజల, సంస్కృత argo 
యాల నిలువ చేసె, అచ్చటచట 
కాయకు ప్రతానకైలాసనాధుని 

తృప్తి HIT, భక్త బృంద మలర॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


85 


13 


14 


15 


16 


17 


18 


86 తపోవనము - మహోపదేశము 


ఎవడు పంచాక్షరీ మంత్రమెల్ల వేళ 

నాత్మ జపియించి, భక్తి నాయక్షరాళి, 
క్రమము తప్పక రచియించి ఖ్యాతి గాంచె 
మంత్ర మహబుషిగ, NAG మనకగు గురి || 


అదె మన పైబడి చైనా 

కదనాగ్ని జ్వాల లెగసి, కరుగగ హిమ వ 
త్పదములు, రేగన్భారత 

హృదయంబుల రుద్ర కీల SHS నిలుపన్‌ || 


కోరకనే, మన cores 

ర్కారున కాత్మాభరణములన్‌ కాంతలు, బం 
డారములన్‌ ధనికులు, యువ 

పౌరులు దేహంబు Jad, D బడు చుండన్‌ || 


ఖాదీ కావుల గట్టిన 
సాధువు, sawi గురుండు, సమయబ్టుండై 
Br, 0x na 280 
క్షోదితవసులింగశే 28, నొసగివచించెన్‌ || 


శివ రక్షాకవచంబై, 

(పవిమల దేహంబు నింత వరకును, go 
చు, విశిష్టంబగు, నీహా 

మవతీ శక్తి మన భరతమాతను గాచున్‌ || 


శస స్త నిర్మిత శాలలై modo”, 
సుభట శిక్షణ సంస్థలై, TERI 
పట్టణములు దేశరబుతో పాటు ఆర్ష 
ధర్మ సంరక్షణార్థమై, దనరు గాక" 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


19 


20 


21 


22. 


23 


24 


తపోవనము - మహోపదేశము - 87 


విజయ నగర సంస్థాపనా విభవమునకు, 

శారదా పీఠ భాగ్యరిబు సముచితముగ, 

' చూరవిడిచినవారు మావారు వారి 

ఆ మహాశక్తి మాలోన ఆరలేదు || 25 


అని మనగురుడున్‌ శంఖం 

బును పూరింప, భరతాంబ Wo, (Sad మే 

లొని, రిక యుద్ధంబిటతగ 

దని, చైనీయులల So నణగారిరటన్‌ || 26 


దేశ సంరక్షణార్గమై, దేహమాహ 

వ సవనాగ్ని 50705, నెవ్వండు ముందు 

కురికె ఆ శివరాత్రి సద్దురుడహరహ 

మాత్మ సిద్ధికై పరశివధ్యానియయ్యె || 27 


అమర మందాకినీ పవిత్రాంబుకణము 

లీ, యనంత కోటి ప్రాణులీశుచేర, 

తోడ్పడి మల త్రయంబును Ford, మంత 

గురుని చైతన్య శక్తియే వరము, మనకు ॥ _ 28 


ఆదిగురువులు నడచిన ఆశివ పధ 

మాత్మ రక్షణో పాయమై, అలరుగాక 

అనుభవాత్మక సాహిత్యమందచేయు 

శరణుల, ఉపనిషద్వాణి మెరయు గాక॥ 29 


సకల దేవతా మూర్తియై జగములేలు, 

ఆపరాత్సరు, శంభునవ్యాజరక్తి, 

జీవకోటికి సౌఖ్యంబు చేపు గాక, : 

నిత్య చైతన్యయై సృష్టి నెగడుగాక || 20 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


88 . తపోవనము - మహోపదేశము 


పలుకుల గుణంబు చూడమేన్పులుకలెగసె, 

మనసు నెజినెంచ, కనుల కంకణములయెై 

. గురుని వాక్ట్రభల్‌ నిజ.భక్త కోటి దనిపె, 

ఇివుడె మెచ్చనిమ్మహియె, విచ్చె విరివోలె | 31 


BRR 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


అమృతఫలాలు 
ప్రసాదము 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


ON) Sos దేహి బుట్టుచాయన్న ముననె, 
BOA, తుదకన్నమై Ty DAA నరుడె, 
అన్నము ప్రసాడమని దాని నార్తి జనుల 
కొసగ తా, నమృతానంద యోగి యగును ॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


అమృతఫలాలు 
ప్రసోదము 


ఒక్క నాడు మాహిష్మతిన్‌, తక్కిన సహ 
చరులతో విద్య ING తరుణమందు, 
ముందుగలరావి వృక్షంబు క్రింద, మూల్లు 
చున్న బాలుని దృశ్యంబు చూచె గురుడు ॥ 


వెంటనే సహచరులతో వృక్షపుదరి 
మూల్గుపశివాని దెప్పించి, ముందు నిలువ, 
వాడు గొంతు దడుము Sow, పైకి చూడ, 
వాని ముఖముపై NYO పజ్జచేర॥ 

ఆతడేవొ | గొణగు, మాటలరకొర విన 
రాగ, గంజి, వే, తెప్పించి త్రాపె గురుడు 
గురుని యాసమయ స్పూర్తి వరము కాగ, 
.తిన్నతిన్న గ బాలుడు SH SID Il 


గంజి కడుపున బడగానె, కనులు విచ్చె, 
అతడు తన సంచి గల పుస్త కాళి తడుము 
కొంచు, లేచి, చుట్టును మూగు గుంపునగల 
గురుని చూచి mag DATS, AG) Il 


బాల రాజేంద్ర గురుడు, నబ్బాలు జూచి, 
కరుణ కన్నుల దొనకగ, కడుపు చేత 

కలచి నటుగాన్‌, దుఃభించు కంద నరసి, 
ఆదరంబున 39 ఓదార్చ వాడు Il 

అయ్య |! మాయూరు చాలదూరాన కలదు 
కలదు నాకు మాతల్లి యొక్కర్తు, ఇంట, 
చదువుపై ఆశపడి ఏ నిచటికి వచ్చి, 
చదువ చుంటి, వారాన్న భోజనములంది ॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative ` 


92 ete ' _అమృతఫలాలు - ప్రసాదము 


ఇంతలో నాయదృష్టంబు Id చెప్ప, 
నాకు రెండు దినంబులన్నంబు పెట్టు 
ఉన్నతోద్యోగులిద్ద రీయూరు విడిచి 
ఎటకొమారిపోన్‌ నా బ్రతుకిట్టలయె || 7 


కట్టు బట్టలు కరువయె, కడుపు జూచి 
వేళ వేళ కన్నము బెట్టు ప్రీతి తల్లి 
నాకు SD» కల్లదీనాడు, నకట | 
పరుల పంచ ODI ళ్ళు బ్రతుక వలనా | || 8 


ఈ చదువు చాలు నింకనేనెట్టులైన 

ఇల్లు చేరి చూడ వలె నాతల్లి నంచు 

38), వెక్కి Od chy x తన్ను పిన్న వాడు 

చూడ, గురుని కన్నుల వెత సుళ్ళు SOFT || 9 


నాటియా చిన్న వాని కన్నంబు as, 
సేద తీర, కొంత ధనంబు చేతికిచ్చి," 
ఇంటి కేగుమా యంచు బంపించె, నంత 


గురుని Dawin లో దోచె, కోటి వెతలు | 10 
అన్న SOS దేహి బుట్టుచు, 

ON OWN పెరుగుచుండె, నఖిల Arend, 
అన్నంబులేకయుండిన, 

DS VIG జగమెల్ల మరు నిముసములోన్‌ || 11 


ధర, పరో పకారార్థ మిదం శరీర 

మని బదుకువారికి ప్రసాదమయ్య అన్న 

NDAD, సంకుచిత స్వార్థ హృదయులకిల, 

: పట్టు బడకహాలా హలం హై, నడచు || - 12 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Inittative 


అమృతఫలాలు - ప్రసాదము 


. చదువుకై యెందరీ రీతి శక్తి లేక, 

'ఇట హతాశులై పోయిరో, యెరుగ మంచు 
మొలకలో చీడ బట్టిన తలపదగునె? 
భావి కంచ తా బాధ పడియో॥ 


అనుదిన, మనాది విద్యార్థి జనత పె 

కాని రాబడి మార్గంబు Pasang 
చూడ పట్టద గురునికీ సుద్ది తెలియ 
దయ, సీమిత (గాసంబెయతడు MOS) Il 


బాల గురునికీ పోషణ భార MAY 

మయ్యె, కాని లెక్కింపక అన్ని 88d, 

ఆది శివరాత్రి గురుదేవు డాత్మ రక్ష 

యంచు, సంస్కృత విద్య నార్జించు చుండె ॥ 
బసవ రాజయ్య బోధించు, పాఠములను 
క్రమము తప్పక నేర్చి సారంబెరింగె, 

ఆత్మ విద్యా (పభావంబు, ననుభవింప 
ఉపనిషత్తుల గాలించె, నుత్ఫుకతను II 


చదువుల చదివి, [Pat Do బదుక వచ్చు, 
సిరుల బొంది శ్రీకాంతుడై మెరయ వచ్చు 
కాని తరియించు మారంబు గన నరునకు 
జీవ కారుణ్యమొకటియే, శివ పదంబు Il 


దయలేని ధర్మమున్నదె? 
దయయె సకల జీవులకును తలమానికమౌ, 
దయ, సత్యాహింసల నిధి, 


దయయే మూలంబు నిఖిల ధాత్రీ స్థలికిన్‌ ॥ 
8 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


93 


13 


14 


15 


16 


17 


18 


ఎవ్వడు దయా సముద్రుడై నివ్వటిల్లె, 

ఎవడు ముందు వెన్కలు చూడకీయ నేర్చు,. 

అతడు రూపనామ క్రియా రహితుడు, 

పూర్ణుడై, లింగమూర్తిగ, పూజ్యుడయ్యె Il 19 


అషమూర్తియయు్య, హాలాహలము (మింగి, 

గంగ నెత్తికెత్తె, SVS o, 

పాపలమెయిదాల్చె పరహితార్థంబుగా, 

మెరసె, దేవుడయ్యెమృడుడటంచు Il 20 


హరయోగారూఢుండై 

అరవిరిసిన హృత్పయోజమందున, యోగీ 

ROT శివరాత్రి గురుని 3 
స్మరియించుచు, (మొక్కె, నాత్మ సంతృషప్తిగనన్‌ || 21 


ma | గ్రాసాధికమీ 

ప్రొద్దున నిండుకొనె, వంటసేయుట కష్టం 

బిద్దరి, యని పాకబ్ధుడు 

తద్దయుదరిజేర, గురుడు తప్పండగుచున్‌ ll 22 


, మెడదడిమి, లింగమూర్తిని 
కడు భక్తిన్‌ దలచుకొనగ, కాంచన మయమె 
విడిచడని మధ్యమణిని, గు 7 
రుడు దేండను BH) దోచె, రుద్రాక్టులలోన్‌ ॥ 23 


నూరారు మంది శరణులు 

చేరి ప్రసాదంబుగొంచు, కివనామంబున్‌ 

నోరూర పొగడు, దృశ్యము 

స్మేరాననుడై గురుండు చింతించె Dandi 24 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


అమృతఫలాలు - ప్రసాదము 


ఈ రుదాక్షులలో, బం 

గారున బంధింప బడిన, కైలాస పతిన్‌ 
వేరుగవిడదీసి, కొలువ 

BOE శరణులకు నాకు సేమంబనుచున్‌ | 


తన లింగపేటిబంగా 

రు, నుంగరము, విక్రయించి రుద్రాక్ష నరం 
బును మాత్రదాల్చె, వచ్చిన 

ధనంబు [పసాదమునకు తావెచ్చించెన్‌ || 


ఈ వృద్ధి క్షయములకిల 
భావింపేగమూల మొక్క వస్తువె, SS 
భావి భవిష్యత్తులు, య - 


ద్భావంతద్భవతి యనగ, పరిణామమగున్‌ || 


అక్షయమౌ ద్రవ్యంబును, 

శిక్షాధిక కార్యములకు సీ స్వికృతమైనన్‌ 
లక్షాధిక విద్యార్థుల 

రక్షాకవచమగునేని, దలంచె గురుండున్‌ || 


BS 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


95 


25 


26 


27 


28 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


విశ్వమంతయు తనదౌను, విమతులన్న 
మాటయే లేదు, రాజ సన్మాన మబ్బు, 
స్థిరపదంబిచ్చు, సర్వార్థ సిద్ధిగూర్చు, 
ఇచ్చినంత పెరుగు, విద్యకేది సాటి? ॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


ఆనంద బిక్షువు 


షాహుకారని మైసూరు జనత పొగడ 
ధర్మరతుడని బుధులు స్తోత్రంబు సేయ, 
వర సదాచారియని గురుల్‌ పలుకుచుండ, 
సిద్ధ లింగయ్య నాడు ప్రసిద్ధుడయ్యె ॥ 


ఆతడమరవిద్యాశాలకై యనువగు 
కట్టడము గొని, మైసూరు పట్టణమున, 
భక్తీ 8 రాజేంద్ర గురుని ని కైవనమొనర్చె 


ప్రజనుతింప, నాతని గురుభక్తి DID II 


ఆత్మసంపద ధర్మ కార్యముల వెలుగ, 
క్యాతవాళ్ళిలో కట్టంచె, ఘన మఠంబు 
దాని నడిపింప నాచార్య దక్షునొకని 
కోరి, పట్టపు శివరాత్రి గురుని చేరె ॥ 


మంత్ర మవాబుషి ఆజ్ఞకమస్తకంబు 
వంచ, , సిద్ధ లింగయ్య భా భావంబెరింగి, 
సతత పంచాక్షరీ మంత్రరతుడగు, గురు 
డాత్మలో చూచె శివరాత్రి యప్పనంత॥ . 


అయ్య!నీ సిరుల్‌ సార్థకంబయ్యె నేడు, 
క్యాత వాళ్ళి మఠాధ్యక్షుడై, మనశివ 
రాత్రి యపియే యిక శివ ప్రభుగురుడగు 
నంచు, గురుడు జపంబునందాత్మ చేర్చి Il 


ఆటపాటల తోడునీడైన, అప్ప 

యే శివ ప్రభుస్వామి ? గా నెదుట నిల్వ, 
అప్ప రాజేంద్ర గురువులే కాత్మలైరి, 
క్యాత వాళ్ళి సుత్తూరు నందైక్యమయ్యె Il 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


100 అమృతఫలాలు - ఆనందఖిక్షువు 


పట్టద గురునికీ యిర్వురు బావముయుగళి 
యై  శ్రమింప, పాదద్వందమై చరింప, 
శేత్రయుగ్మమై కన, శివరాత్రి ధర్మ 
మొకటియే నాల్గు పాదాల నుర్విగాచె || 


దినదినంబు పెరుగు దీన విద్యార్థుల, 
గాసవాసములకు, కాన్కలంద, _ 
గ్రామ సీమలబడె, జ్ఞానాన్నదాసోహి, 
లక్ష్య సిద్ధి గోరి రాజగురుడు ॥ 


DS నాది, ఫలమునీది శివ |, యటంచు 

గురుడు కార్యరతుడగుచు, తిరుగుచుండ, 
1 పచ్చ పచ్చగ ప్రబలెడి పల్లెలందు, 

కక్షలను చీడ పురుగులు గ్రమ్ము WR II 


" కాయకష్టోపజీవులా, గ్రామజనులు, _. 
ధనము ధాన్యంబుకలిగెడి దాతలయ్యు, ' 
ఆగ్రహోన్మత్తులై, సదా, నడలు చుండి 
విద్యయే యున్న, యీ వెతత్‌ విరుగుగాదె!॥ 


ఈ యంతఃకలహంబుల 
నీయెడబోకార్చకున్న, నేనేరీతిన్‌ 
` యీ:యారునకాలూనట, 


న్యాయాన్యాయముల, దీర్చ, నయమని గురుడున్‌॥ 


ఊరి వెలుపల ఆలయ ద్వారమందు, 
“NOB, (TN ND దెలిసి, యింక 
చేయునదిలేక, గురువరున్‌ చేరి మొక్కి, 
రంత, సాదరోదారుడై అయ్య బలికె॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


11 


12 


ఆముతపలాలు - ఆనంద 
ò భిక్షువు 


రండు కూర్చొనుడీ శివాలయమునందు, 

ఒక్కరా కరిని గ్రహియించుటొప్పుగాదె, 
పెడ ముఖంబుల బెట్టిన (ేమకలదె? 
(BH లేని స ంపదకేమి ఫలము ? Il 


ధన ధాన్య సంపదలమరు, 


ననుపమ సిరివంతులయ్యు, నాత్మకు శాంతిన్‌ 


క్షణమేనియు గంటిరె? Do ` 
చిన పగ, విషమగును గాని, సేమంబగునే ?॥- 


కలకల Na) g ముఖంబుల 

కలకాలము కలసి మెలసి,జ్ఞానాన్వితులై 

ఇల జీవించిన మీరు, 5 

ఫల మగు మాతపము లంత, పరశివుడలరున్‌ Il 


నావు Gow ముక్తకంఠంబుతోడ, 
స్వామి పాదాల సాక్షి మాస్పర్థలుడిగె, 
అని, ఒకరొకరు తాంబూలమందుకొనిరి, 
. గురుని చర్యల శాంతి యెల్లరుకుదక్కె Il 


అంత శ్రీమంత భక్తులత్యంతనిష్ట 
స్వామివారికి పాదపూజలు సలుపుచు, 
ప్రీతి ధనధాన్య, రానులర్చించు కొనిరి, 
. గురుడు వారియింటింట దేవరగ నిలిచె ॥ 


పిలువగదలచియు, కొందరు 

'" బలముబలగము 2055 బడుగుల మీ పా 
కలలో బూదియు, లేదే 

ఫలమాశించి, గురుడిటకు వచ్చునటంచున్‌ I 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


101 


13 


14 


15 


16 


17 


18 


102 అమృతపలాలు - ఆనందభిక్షువు 


చింతా క్రాంతవ్యక్తుల, 

స్వాంతంబుల దెలిసి గురుడు, సంచలితుండై 
అంతు నెరుంగని సంశయ 
మంతంబొనరించి, వారి నలరించుటకై ll 


తను,దా, వారిండ్లకు చని 

మనసారగ మాటలాడ, మా దేవుడెవ 
చ్చెనని, మహానందముతో 

కనులంగడిగిరి గురువరు కమల పదంబుల్‌॥ 


అంత నొక సాధి దేవా! 

సంతతి లేని యిది గొడ్డు జన్మ, యనంగాన్‌ 
చింతింపకు తల్లీ 19%) 

చింతింపుము, నాతడిచ్చు శ్రీ సుతుననియెన్‌॥ 


గురుడింకొక నిరుషేదన్‌ 

పరికింపగ, నతని యిల్లు ప్రచలితమై, బి 

డ్డలతో కలగుట చూచుచు, a 
వారవార! ay మద్భుతమనగాన్‌॥ 


ఇంతలో గృవాస్థుడేతెంచి, భక్తి సం 
(భమములాలుక, సాగిలబడి, (మొక్కి, 
చదువు సాములేక సంతతి వెత గూర్చె, 
అయ్యగారె, వీరి నరయవలయు || 


ఏమి! బిడ్డల చదివింప నిచట తగిన 
శాల సౌకర్యముల్‌ లేవె ? సంకట పడ 
కారణంబేమి ?యంచు కన్నార సుతుల 
చూచి, వారి భవిష్యత్తు తూచె గురుడు] 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


20 


21 


22 


23 


24 


అమృతఫలాలు - ఆనందభిక్టువృ 103 


కూలి చిక్కినగాని, మాకు కడి లేదు, 

చుట్టు పట్టుల బడిలేదు సుతుల nos, | 

కడుపు నిండకు బిడ్డలే గలరు గాని, 

కడుపు నింపెడి రేఖ యొక్కటియులేదు || 25 


అనగదరిజేరి రాజేంద్రుడాదరమున, 

పలికె చింతింపకయ్య ! బిడ్డల నొసంగు 

శివుడు, బిడ్డల గావడే? చిన్నవారు 1 

నవ సమాజ సంస్థాపనాశివులుగారె 2|| 26 


కాన యిటనె అత్యంత శీఘ్రముగ, నొక్క 
NG BOS బడు గాక, యీ ప్రజ వెలుంగు 
“గాక, ఆ పయిగురువను గ్రవామటంచు 
వెడలి పోయె, నా రాజేంద్ర విశ్వగురుడు॥ _' 27 


పూరి గుడిసెల దాటి, మున్ముందుకేగ 

భక్తుడొక్కడు చనుదెంచి, పదములంటి, 

మొక్కి, లేచి, నమృడయి, కేల్మోడ్చి, శిరము 

వంచి శివ! గూటికేతేర వలయుననగ || 28 


కనులు చెమరించె స్వామికి, కరిగె మనను, 
జార! దాసోహమందు సాక్షాత్కరించె 
ISI. తలిరు తోరణాల్‌ చెలగు చుండ 
అలికి ముగ్గులు పెట్టు ముంగలిని 253273 || 29 


చూచి, ముందుకేగ, సుగంధ శోఖితసుమ 

భరిత సాంబ్రాణి ధూమంబు, ద్వారము కడ 

స్వాగతంబిచ్చె, లోనికి స్వామి వచ్చి 

అతి నిరాడంబర స్థానమథివశించె ll 2230 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An'eGangotri Initiative 


104 అమృతఫలాలు - ఆనందభిక్టువు 


= ఆత్మలు నమచ్చివాయ మంత్రాక్షరముల, 

ఆత్మ ముట్ట భక్తుండు, భార్యా కుమార 

సహితుడై, శివరాత్రి రాజగురుపాద 

పూజ సేయుచు, త్రీర్ధంబు పుచ్చుకొనియె || . 31 


ఉతికిన మడుగు దోవతులొప్పుచుండ, 

భస్మరేఖలాత్మ ప్రభావంబు దేలుప, 

వినయ వినమిత BB పిన్నవాని 

తేరి పారగ చూచె, సుత్తూరు గురుడు || ఇ 32 


ఆదిమ శివరాత్రి గురుని ఆత్మ దలచి, 

అంత నంతఃకరణబోధితాత్ముడగుచు, 

అన్న | are చిన్న వాని యధ్యయన మెంత 

వణకు వచ్చెనోయన, బల్కె వాని తండ్రి ॥ bare 33 


1 స్వామి! వీని విద్యాశ్రమంబేమి చెప్ప 
వీడు ప్రాథమికోన్నత విద్యగరిచె, 

DA TÝ వాసంబులు కష్టమగుట | 
"పెద్దనగరాన విద్య ప్రాపింప దనగ॥ ; 34 


విద్యార్థుల కుచితంబగు, 

ఖాద్యోచిత వసతి గృహము కల, మాదరి కీ 

వొద్యాతురునిం బంపుము, 

సద్యోజాత ప్రభావ సంస్కృతి గాంచున్‌॥ nta BIBO 


AP BBS నిండెను, 

నికాలయములు సృజింప, శీఘ్రంబున ఆ 
భిక్షానటుని యను గ్రవా 
మక్షయమై వెలుగు గాక, అందరికిందున్‌| - 36. 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


అమృతఫలాలు - ఆనందఖిక్షువు 


అని, హుటాహుటి మైసూరి కరుగుదెంచి ` 
ఆదిమశివరాత్రి గురుని ఆత్మ దలచి, 
అవసరోచిత విద్యాలయాల, గురుడు 
అచ్చటచ్చట స్థాపించె, అవని మెచ్చ || 


చామ రాజనగరమున జనులు తనకు 
సాయమున్‌ జేయ, కట్టించె శాలనొకటి, 
అటులనే పాఠశాల నత్యధిక రక్తి 

గరళ పురిలోన నెలకొల్పె, గురువరుండు || 


పల్లె పల్లెల నీరితి భక్తులిచ్చు 


ధనము, ధాన్యంబు సేకొంచు, తద్బ్భలమున 


పాఠశాలల నడుపుచు, బాలురకు ఫ్ర 
సాద నిలయముల్‌ కట్టించె, జనులు పొగడ || 


దినదినంబును రాజేంద్ర BIMA, య 
శస్సు దిక్కుదిక్కుల దాక, జ్ఞాన లతిక 
లల్ల నల్ల విద్యార్దులందలము కొనగ, 
జ్ఞాన విజ్ఞాన శిక్షలీ జగతిపెంచె॥ 


జనులనొకవైపు స్వాతంత్ర్య సమరమీడ్వ, 
క్షామమొక వైపు దేశమున్‌ కాటువైచె, 
పూటగడచుట కష్టమైపోవుచుండ, 
గురుతరంబయె బాధ్యత గురునికందు॥ 


తప్పని సరి ప్రభుత్వమున్‌ దరిసె, గురుడు 
నిధులు సేకరింపగ, ప్రయత్నించె, రాజ 
ధానిలో బడరాని బాధల నెదిర్చె, — 

కాని OF soe మణువడీ కర్మ యోగి || 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


105 


37 


38 


39 


41 


42 


106 అమృతఫలాలు - ఆనందభిక్షువు 


గురుడు గుర్రపు బండిలో దిరిగి తిరిగి, 

సంజదాక, వెన్నంటిన, సహచరులకు 

ద్రవ్యమిచ్చుచు F ayvon mod, 

తాను "BO" మఠమును తొందరిడ కుండ || 43 


స్నాన మొనరించి, శివపూజ సలిపి, కడకు 

నీటినే ప్రసాదముగనాపూట గడిపె, 

తమకు భోజనంబెట్లని, తక్కిన సవా 

చరులు ప్రశ్నింప, నాతడు చిరునగవున || 44 


కడుపు నిండకు నీరును గాంచకుండ, 

కంట నెత్తురు గార్చెడి కడు దరిద్రు 

లెందరో, యిట మలమల (మగ్గుచుండ 

నాకు శివుడిచ్చు నీజీవనమమృతమనె || 45 


తమకై తామే సతతము 
శ్రమించు, టీ జనుల కెల్ల సహజంబగు ధ 


ర్మము, కానీ లోక హితా 
sm శ్రమించు గురుని, వెత, SSD పండున్‌ || 46 


శ్ర శ్ర & 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


అన్నమున శక్తి, శక్తితో అహము, నహమె 
Pua వెల్ల, జ్ఞాన మీ ప్రజ గడింప, 
పూర్ణమౌ విద్య అవసరంబు, గురుడర్ధి 
నరసి, జ్ఞానాన్న దాసోహియై శ్రమించు Il 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


జ్ఞానాన్నదాసోహి 


ఉర్విగురుడు జ్ఞానాన్న దాసోహి కాగ, 

కరువు కాటకాల్‌ క్రమముగ కరిగిపోయి, 

స్వామి కార్యగతిని ప్రభుత్వంబు తగిన 

రీతి గుర్తించి, తోడ్పడె, పృథివి మెచ్చ | 1 


పేదలు శ్రీమంతులనెడి 
భేదము, స్త్రీ పురుషులనెడి భేదము, నానీ 
భేదములణచెడి విద్య, ప్ర 
సాదంబందరికి బంచు, సద్దురుడెపుడున్‌॥ “2 


స్వామి సందర్శనార్ధమై జనులు, దినది 

నంబు వచ్చి తండోప తండంబులగుచు, 

కొల్తు లెందరో కూటికై, గూట్లో, కొ 

NYAS, విద్యకై, దయాలోలుగురుని Il 3 


కన్నడ భాషా బలసం 

పన్నుడు, "తా" శా్యమరావు, బావ్మణవరుడా 

త్మోన్నత పదవీచ్యుతు, డా 

పన్న భయావహుడయి, గురువర్యునిసేరెన్‌॥ 4 


ఆరాజేంద్ర గురుడు, మై 
సూరు కులపతిగని, రావు సుగుణార్హతలన్‌ 
సారగ, నాతడు నుముఖుం - 


డై, రక్షాకవచముగ, భయావహుకాచెన్‌ || 5 
అంత వెలుపల గల శరణారి నరసి, 

నవ్వుచు గురుండు, మీకిట న్యాయమొదవె, 

ఇంక నిర్భయముగ నింటి కేగవచ్చు : l 

నన నతడు నేటికి గురువల నాత్మ కొలచు ॥ 6 


9 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


110 అమృతపఫపలాలు - జ్ఞానాన్నదాసోహి 


అజ్ఞాత వ్యక్తులక్షే 

TA పరితపించు మహితాత్ముడు, So 

83208, స్థానా Mp 

నజ్జతేలెక్కింపడెపుడు, న్యాయమెచూచున్‌ Il 7 


దినము గడచుటయే కష్టం, 

బనాది విద్యార్థి, నే, మహమ్మదుకులజా 

తుని, మీరే విద్యావం ? 

తుని జేయవలెనని ఒకడు, దుఃఖంబుబుకన్‌ || 8 


కంట తడితోడ దూరాన కట్టదుట, ని 

లబడు పిన్న వానిని, శివరాత్రి గురుడు 

చూచి, వీని కన్నీటిలో దోచె తపన 

వీని వాలకంబున నిజంబేస్ఫురించె I 9 


ఏది నీయూరు, నిన్నావ్వరిటకు బంపి 

రనగ, వాడు బళ్ళారి నాదనిన, గురుడు 

న్యాయ వాది "కో" చెన్న బసప్ప నీకు 

తెలియునే యన, సంభ్రమ స్వాంతుడగుచు॥ _ 10 


వాడు కమ్మనొక్కటి దీసి భక్తి గురుని 

| కిచ్చె, SH gtd నతడు వాక్రుచ్చె నల్ల 

కులము కాదయ్య, విద్యకు, గుణము తపన 
అవసరంబవియున్నచోనమరునెల్ల | 11 


పొమ్మిదే, యూశ్వర ప్రసాదమ్ము గొనుము, 

పట్ట భద్రుండవై, యిక బ్రతుకుమనగ, 

అయ్య | కన్నడ ప్రాచార్యుడరుగు దెంచె, 

స్వామి దర్శనార్థమటంచు భటుడురాగ॥ 12 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


అమృతపలాలు - జ్ఞానాన్న దాసోహి 


రమ్మనుమని, బల్కగురుడు బ్రాహ్మణ గురు 
డరుగుదెంచి, గురుని పదంబంటి యొక్క, 
రాయరోహొ | యిందాకమీరాకలేమొ | 
అనుచు, MNS సుభాసనంబతని కీయ II 


స్వామీ ! నాదని యియ్యెడ 

నేమున్నది, మీకు తెలియదే? యిటుచూడుం 
డీ మాన ధనుని, ప్రతిభా 

ధీమంతుని, కన్నడ కులతేజస్వి గుణున్‌॥ . 


పిన్న వాడయ్యు, గుణముల పెద్ద యితడు, 
మూడు నాళ్ళు పస్తుండిన, మోము వంచి, 
దేహి VSSA విద్యార్థి దీరుడితడు, 
బూది గప్పిన యీనిప్పుబోవుడనగ Il 


అడగిన గుణముల నడగిన, 

బుడుతనిముఖ వైఖరి గని, పొల్పగుకనులన్‌ 
వెడదయురంబున, సిరి క 

న్నడ కవితా లత సుమ గుణంబుల జూచెన్‌ ॥ 


పత్రికా vyo, చిన్న వాని గంటి, 

ఈతడు 23 [Chih కదా! యితని తండ్రి 
ప్రాథమిక పాఠశాలలో వరగురుండు, 

ఇతని గూర్చి బావ్మలు వచియింపవలెనె?॥ 


అనుచు చిరునవ్వుతో గురుండతని చూడ, 
అతడు నాకు విద్యార్థులే యాత్మజు లిల, 
వారలెల్ల జాత్యాతీత SY జనులు, 

వారికి గురుండననుచు తీవ్రముగ బలికె ॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


111 


14 


17 


112 a అమృతపఫలాలు - జ్ఞానాన్నదాని సోహ్‌ 


శ్యామరాయరే, యేదొ హాస్యమున కంటి 
కాని, మీగుణంబెరుగనే 7 కాలయాప 
'న, మికయేల? మీ వాని కీనాటి నుండి, 
'ఆశ్రయంబగు నీ ప్రసాదాలయంబు Il న 19 


అనుచు కార్యార్థమై ముందుకరుగ గురుడు, 

చిన్న వాడొక్కడేతెంచి, సిగ్గు పడుచు 

వెతల, సత్యనారాయణ పీరు, సేద 

వాడ, చదువుకై మైసూరు వచ్చితినన Il 20 


మంచిది, SSO? మా ప్రసాద నిలయ 

మందు సకలవసతులందుమనగ, 

స్వామి! సంప్రదాయ బావ్మణకులమున 

బుట్టినాడ, యిచట బోన మంద Il 21 


నన్ను మావారు వెలివేతు రన్న, గురుడు 

తేరి చూచుచు, సత్యమే తెలిపె, నితడు, 

కులము విద్యకు నడ్డమై నిలువరాదు, 

సంప్రదాయ విరుద్ధ మసాధువనుచు ॥ ] 22 


ప్రక్కనున్న శరణులతో బలికె, యితని 
కవసరోచిత సామగ్రి, అనుదినంబు 
మనమఠము నుండి బంపింపుడనుచు, నాజ 
FZ 
సేసి, వెలుపలికేతేరచిత్రముగను Il 23 


83 Say go స్వామి సందర్శనార్థ 
మై, అణగి బైల నిల్చు, దీనాశ్యు చూచి, 
ఎవడ వీవు? ఏటికిటు కట్టెండ నిల్చి 
తనుచు, నాదరంబున గురుండడుగగానే Il ౩ 24 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative. 


అమృతపలాలు - జ్ఞానాన్నదాసోహి 


వాడచట నుండియే (మొక్కి, భక్తి తోడ 
దేవ! చదువుపై ఆశనేతెంచి తిటకు 
కాని గ్రాస వాసములకు కష్టమయ్యె 
అంటరాని వాడననంగ అదిరిపడుచు || 


చదువుపై ఆశ గల్ల జిజ్ఞాసివగుదు, 

కాని, అస్పృశ్యుడెట్టాదు ?కంద IOR 
రాంశకలవాడె విద్యార్థి యగును, వారి 
కీశ్వర ప్రసాదము సదాయిందు గలదు || 


గాసవానంబులే కాదు, కట్టుకొనగ 
ఉడుపులితనికిండని, దరినున్న వారి 
కాజ్ఞచేసి, గురుడు నిష్టమైన విద్య 

ప్రీతి నభ్యసింపుమని, తా, వెడలిపోయె॥ 


- ఆదివారాన విద్యార్థులందరికిని, 

నూనె తోడ అభ్యంజన స్నానమునకు, 
వేడి నీరు శీకాయి నిప్పింతురచట, 
ఉచిత వసతి గృహాధ్యక్షులుల్ల మలర | 


ఆదిమ శివరాత్రి గురుని ఆత్మ దలచి, 
వచ్చి, రాజేంద్ర గురుడు దివ్య ప్రసాద 
మందిరంబున, నూరారు మంది చేరు 
పండుగ దినాల విద్యార్థి పంక్తి నరసి || 


పాయసాది మధుర భక్ష్య, భోజ్యంబు, లం 
దరికి పెట్టుచుండ, తా, గురుండు 

నేతి PSD, చేతులన్‌ నింపు, వి 
ద్యార్థు లధిక భక్తి దన్నుచూడ | 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri-Initiative 


113 


25 


26 


27 


28 


29° 


30 


114 : అమృతఫలాలు - జ్ఞానాన్నదాసోహి 


కడ పంక్తి దాక వడ్డిం 
చెడి రాజేంద్రగురుడంత, చిత్తంబున, ని 
BNG, గంగాధరుడిట, క 


న్పడడే యన, ప్రక్క నున్న బాలుడు 5085 Il 31 
తనకేమో సరిలేదీ 

దిన మన్నము ముట్టనంచు, తెలిపెననన్‌,త 

క్షణమే గురుడా విద్యా 

OD చూడ, వసతి గృహంబు దెన కేతెంచెన్‌ ॥ 32 


నోరు తడియార, కనుల కెంపూర, బక్క 

తనువుగడగడ వడకగ, త్రాణ తప్ప, 

పెట్లుచున్నమే న్దాకుచు వెజచి గురుడు 

వైద్యుబిల్పించి, వెస చూప బాలునతడు ॥ : 33 


శ్రద్ధగా బరీక్షించి, జ్వరమ్ము తగ్గ, 
" మందు లిచ్చి గోధుమ గంజి, మాత్రమితని 
కిప్పు, డావశ్యకంబని Men పరచి, 
వెడలిపోవ, రాజేంద్రుడా యెడనె YB) Il 34 


ప్రక్కనున్న వారలు గురుని చూచి, 

స్వామి, చిక్కనే చిక్కదు చక్కెర, రవ, = 

పూట పూటకు గంజి యీ బుడుతనికిట 

కాచి యిచ్చుట, కష్టమీ కరువులోన ॥ 35 


ఇప్పుడీ చిన్నవానిని యితని తలి 

దండ్రుల కడకు బంపింపదగు ననంగ 

చాలు చాలు మీ మాటలు సత్వరంబు 

గంజి చేసి త్రాపించుకే కర్ణమంచు II 36 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


gT 


తనకు పట్టద గురుడు ' వాత్సల్యదృష్టి 
బంపు చక్కె ర రవమనంబందు తట్ట 
వేగ గంజి సేయించి దెప్పించిగురుడు 
23 A 
అచటనే నిల్చి రోగి విద్యార్థి కిచ్చె ॥ 37 


ఆతడే క్రమక్రమముగ న్యాయవాది 

విద్యలందు ప్రవీణుడై, పేరు Dog, 

కడకు గంగాధరయ్య నాభ్యాతి, రాజ ; 

NG SHS గాంచె ధాత్రీతలమున ॥ 38 


తల్లి దండ్రుల విడిచి విద్యార్థులగుచు, 

తన్ను చేరిన యెందరో పిన్న వారి 

కన్నమే గాదు, విద్యయే గాదు, వారి j 
ఆయురారోగ్య భాగ్యంబులతడు చూచు II 39 


ఈ మఠంబున చదివి, రాజేంద్ర కరుణ 

కొందరాచార్యులై నిల్వ, కొందరు కుల ' 

పతులు, మంత్రులు, వైద్యాధిపతులు, నగుచు : 

ప్రజల సేవించు చుండిరిప్పటికి కూడ ॥ 40 


ఇచట చదివిన బలువురు ఎదిగి ఎదిగి, 
దేశదేశాల పేరు ప్రతిష్ట పొంది, 

బతికిరేగాని, చెడగరులైన వార సస 
లెవరు మచ్చునకైనకన్చింపరిందు ll 41 


పేదవారికి, విద్యార్థి బృందమునకు, 

2 BH Bory ర్త వ్యాధుల సేవలుకని, 

గురుడు వైద్యశాల నొకటి కూర్చ దలచి, 

తగిన యేర్చాట్లు గావించె, తక్షణంబె Il 42 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


116 అమృతపలాలు - జ్ఞానాన్నదాసోహి 


మఠమునందొకనాడు, సంభాషణాస 
రస సరస్వతీ చతురుడై రాజగురుడు 
కావులంగుట్టు చుండ "అంకప్ప" నామ 
శరణుడాత్మీయుడొక్కడాశ్చర్యమంది | 


గురుదేవా! ఏమిది, do 

దరికో మృష్టాన్న మిచ్చి SODA, మీ మం 
దిరమున యీకావులకున్‌ 

కొరవయ్యెనె? బొంతలేల కో యన గురుడున్‌ |I 


ఏమంటివి అంకప్పా, 

యీ మందిరము, లమృతాన్న గృవాములఖిల వి 
ద్యామహిమాలయముల్‌, సే 

వా మందిరము, లివి ప్రజల భాగ్యంబెపుడున్‌ || 


ఏనేగతి శ్రీమంతుడ? 
నేనొక ధర్మా 056, నిరతము శివ సే 
వా నిరతుడ శివుడిచ్చుని 
ధానము, శివుచేరు, దక్క దన్యుల 80255 || 


అననా ప్రామాణ్యతకున్‌, 3 
అనుపమ ధర్మాచరణకు, నా దాసోవాం 
బున, కా దృఢ చిత్తమునకు, 

వణకుచు నాతండు గురుని పాదములంకొన్‌॥ 


కరుణామయుడై, నిక్కపు 

చరితుండై, నిజబలంబు చాటగ Sioa, 
వరవిద్యాదానము వివి 7 
8S, రసజ్డులుకీర్తి సేయ, BSS గురుండున్‌॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


44 


46 


~ 47 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


ప్రకృతి చిత్రవిచిత్ర సౌభాగ్యలక్ష్మి 
దాని అందాన కలదు చైతన్య శక్తి 
చేతనా శక్తి యంతయు IS మటంచు 
సృష్టి సౌందర్య జీవియౌ శివ SSK || 


CC-0. Jangamwadi Math Collection, Varanasi: An eGangotri Initiative 


హమపుష్పార్చన 


శివుని చైతన్య శక్తులీ సృష్టియందు 

చిత్ర చిత్ర రూపముల భాసించు HSA 
హరుని లీలా విలాసంబు ననుభవించు 
రసికులే ధన్య జీవులీ ప్రకృతియందు ॥ 


BY గిరిరంగన బెట్టన 
వెలసిన నంపంగి వృక్ష విభవంబరయన్‌ 
తలచి గురుడు శివరాత్రికి 


వలచిన సహచరులతోడ పయనంబయ్యెన్‌ ॥ 


చంచలాత్మలైన, చంచరీ కాంగనల్‌ 
దరికి చేర లేక పరితపింప 
యతి, సుగంధ సుమభరితమైన సంపంగి 
వృక్ష విభవ మెరిగి యక్షయుడగు ॥ 


అంత గురుని సుజ్ఞానమత్యద్భుతముగ 
చీకటుల చీల్చి ముందుకు చేర్చుననగ 
కారు మిన్కు మిన్కున దీప కాంతి మరయ 
ఒక్క దొర యింటి ముంగిట చక్క Now Il 


ఎవ్వరని యింటిలో నుండియేగుదెంచి 
ఒక్కడా కారులో నున్న యుజ్వలాంగు 
కావి బట్టలు గట్టిన DIDA గాంచి 

భక్తితో సంభ్రమమున నిల్వ గని గురుడు ॥ 


అయ్య | కొండ పైనున్న పుణ్య పురుషుండ 
వీవు కలదొక్క సంపంగి వృక్షమిందు 


రాత్రి గడపగ వచ్చి నారమొక దీప 
మిచ్చి మాకు సహకరింపుడిప్పుడనగ Il 


: CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


120 అమృతఫలాలు - హేమపుష్పా 


చకితనేతృడై, ఆ దొర! స్వామి ! కడకు 
కాలిబాటయు నిట నుండి గాంచమటకు 
ఉరిమెమబ్బులు వర్షంబుకురియనుండైె 
క్రూర సత్త కముల్‌ రాత్రుల క్రుమ్మరునిట II 


నాకు చూడగ మీ పయన, మిపుడంత 
మంచిదనిపింపదన AN, మందహాస 
సుందర వదనుడై స్వామి, చూచి దొరను 
దీపమున్న శివుడు మము దేర్చుననగ ॥ 


అతడు మరు మాటలుడిగి, గృహంబు సొచ్చి, 
ఉజ్వల ప్రభా దీపంబు నొకటి దెచ్చి, 

భటుని కందించి, యీ (ప్రభల్‌ పదము చూపు 
కాని, జాగ్రత్తగాముందు కదల వలయు II 


స్వామి! యిటనుండి మీరలీ శాన్య దిశకు 
కొంత దూరంబుమున్ముందుకు చన, క్రిక్క 
రించి, ఆకాశమంటడి, వృక్షరాజి 
భార్గవీనదీధ్వానము, స్పష్టమగును ॥ 


సంచరించు మదగజాల సవ్వడి విన 

. వచ్చు, వివిధ పుష్పంబుల పరిమళంబు 
విందు గూర్చునే గాని, కన్పింప విపుడు 
వాటి బొడ్డున గలదు సంపంగి చెట్టు Il 


తత్ర్రదేశము, రుద్ర సౌందర్య నిలయ 
ము, నుమనోనురక్తల సుభాంభోధి కాని 
రాత్రులం జూడగకడుదుర్లభమటంచు 
ఆ దొర సెలవుగైకొన, అంతవారు || 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


10 


11 


అమృతఫలాలు - హేమపుష్పార్చన 


కారుదిగి, ముందు ముందుకు కదల, శకట 
వాహకుడు దీప కాంతుల పధము చూప, 
నిశనడచు చుండి రీ శాన్యదిశకు, గురుడు 
ప్రణవ పంచాక్షరిన్‌ మనంబునజపింప ॥ 


చదల గ్రమ్మిన మబ్బుల చెదరి పోయె 
విరులరీతి తారా తతి విచ్చి మెరసె 
రాత్రి పుష్పంబులాత్మ సౌరభముచింద 
స్వాగతంబిచ్చె వారికి చల్లగాలి ॥ 


ఉన్నదున్నట్టుగా IB) ఒడలువశము 

Say మోమున NOB స్వేదంబు కాని 

చేత బట్టిన దీపంబు చెదర AY 

HES భటుని చూచి గురుండు వచ్చె ముందు || 


నడుము లెత్తునిల్చిన మహానాగమొకటి 

పడగ విప్పుచు కాంతులు పైకి చల్ల 

గురుడు నాగమున్‌ నాగంబు గురుని చూడ 
అదియు మార్గమధ్యమున చోద్యముగ తొలగె I 


గులకరాల ముండ్ల మొలకలు లేనట్టి 
పదిలపు పధమొకటి పాప రేడు 
చూప వచ్చినటుల reso TYO! మ 
హాత్ముల ప్రభావమరయ 3250 || 


షోయి పోయి తుదకు పొదరింట చలువరా 
పలకనొకటి చూడవారు పరిస 

రాంతర ప్రదేశ మలరింప నిది తమ 

ధ్యాన పీఠమంచు దలచిరంత || 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


121 


13 


14 


16 


17 


18 


122 అమృతఫలాలు - హేమపుష్పార్చన 


గురుడు రాతి పలక కూర్చొన కలకల 

ధ్వని అటనట చెవులదాక ఆత 

డాకడమెడనెత్తి నరయతటాలున 

ప్రిదిలవిరులు లింగ పేటి "పైన | 19 


అద్భుతంబని దీపంబునండజేర్చ 

కాన వచ్చె సంపంగి వృక్షంబు దాని 

కలుగులోన జ్యోతిర్లింగకాంతి యొకటి 

కనుల మిరుమిట్లు గొలుపుచు DIES II 20 


విద్యుదైస్కాంత కాంతులు AE Seno 

వెలువడు ప్రభల్‌ రాజేంద్ర కలిత యిష్ట 

లింగమందున్న దున్నట్టు లీనమయ్యె 

గురుడు రాజతేజస్వియై మెరయ DT || 21 


కనులుగాన్‌ వారి చెవులు భార్గవ తరంగ 

BEY తుషారకణములు సోకు చుండ 

లెక్క పెట్టక నదియందు రేయినడుమ 

సవాచరాళితో స్నానంబు NOD గురుడు || 22 


భార్గవీ తటిన్‌ హేమ పుష్పార్చితమగు 

శిలలు స్ప గ్గలింగంబులై కళలు (గక్కు 

టరసి శరణులు చకితాత్ములైరి గురుడు . 

ప్రకృతి పరిణమిత పరమేశ్వరి యటంచు I 23 


ఇచ్చవచ్చినకడయెల్లరు నిషలిం 

గార్చనా పరవశులై మునిగీరి 

వారలా ప్రశాంత వాతావరణమందు 

దేశకాలగతులదెలియరైరి ia 24 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


అమృతఫలాలు - హేమపుష్పార్చన 


ఎంత కాల మట్లుండిరో యెవరికెజుక 
కరుల ఘీంకృతిగాలులన్‌ గదప పక్షు 
ల కల కలనాదముల్‌ దాక శ్రవణయుగళి 
సూర్యభగవానుడే వారిజూడ వచ్చె || 


వారు మేల్కాంచి నిర్మల ప్రకృతి గనిరి 
కానిరాజేంద్ర గురుడు లింగార్చనార ' 
BD నిమీలతాక్టుడయి అతీంద్రయజ్లు 

డై దెలిసె శివలీలా రహస్య సరణి || 


పరవశానంద భరితుడై గురుడు NOT 
దేవ! రూప నామక్రియా తీత తత్త్వ 
మగుచు నిగ మాగమంబుల కందరాక 
అందుచుందువు అందరికనుభవమున || 


ఎంత బలాఢ్యులకైనను 

అంతునెరుంగని మవాత్వమందు మహేశా? 
ఎంతటి ఖలునైనను అ 

త్యంత SAHI కాతువీ మవాత్వంబెటులో || 


తరచి తరచినీయంతు నర్థంబుగాక 
హరివిరించులే చకితులై కరము లెత్త 
పురుగు పాము పులికరి పామరులు నమ్మి 
నిన్ను నీలోన ఒకటి గా నిలుతు రెటులొ || 


వాకిలిం గా చుకాటికాపరివొ ! కన్ను 
లొసగు ముక్కంటి దేవరవో ! సమస్త 
లోకములనేలు కాలాగ్ని రుద్రుడవొ | ప 


రాత్సరా | యెవ్వరని నిన్ను ప్రణుతి సేతు ||. 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


123 


25 


26 


27 


28 


29 


30 


124 అమృతఫలాలు - హే 


జలపాతంబుల దాగిన 

వెలుగులకున్‌, చిగురు పొదల వినిపించెడి కో 
కిల కంఠంబులకున్‌, కు 
ట్కలవిభవంబులకెవండు మహిమలగూర్చెన్‌ II 


పూలలో రంగులెవ్వడు పులుము చుండె 
సూర్యచంద్రులవెలిగించు జోతి యెవడు 
చిత్ర చిత్ర భంగిమముల సృష్టి నెవడు 
త్రిప్పునోయనిగిరినల్ల తేరి జూచె ॥ 


కనుల మెరపించు శిఖరా భ్రకాంతిరేఖ 
తనువు పులకింప పచ్చ పచ్చని కటకము 
లాత్మ నలరించు నీ చంచలాత్మయైన 
ప్రకృతి నీ దివ్యశక్తియై ప్రణుతి సేయు ॥ 


వాక్కు నీ యంద బుట్టి నీ వైభవంబు 
పొగడ జాలక Saad పోవనదియె 
సచ్చిదానంద శరదిందు చంద్రికల్‌ ధ 
రించు పూర్ణుడౌ నిన్ను తలంచు Tes || 


కొండపై నుండి దిగుచున్న గురుడు మబ్బు 
టిరులతొలచుచు గాలి తుంపరుల గడచి 
స్థూల సూక్ష్మ దృశ్య పుటింద్రజాల మడచి 
సవాచరాళితో Bo స్వస్థానమునకు Il 


KET 


31 


32 


33 


34 


35 


- CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


40 


_జగద్దురువు 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


శివునిచిద్విలాసము గని నృష్టినెల్ల 
తరచి తన్మయుండగు జగద్దురుడు జగతి 
Ayana భూతకోటికి జీవమిచ్చి 
వేవెలుంగుల సతతంబువెలుగుచుండు || 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


జగద్గురువు | 


బెంగళూరికి చేరువ వినుతి కెక్కు 
సిద్దగిరిచూడ కోర్కులు సిద్ధిపౌందు 
అదియునరుల కత్యానందమందసేయు 
దాని వీక్షింప గురుడు డెందమున దలచె || 


పోవ నుండ భక్తుడొకడు బుద్ధి! మనకు, 
అశనమాకొండలందెట్టులమరుననుచు 
మెల్ల గొణగగ రాజేంద్రుడల్ల నవ్వి 


ఇట ప్రసాదమిచ్చెడి శి వండటనొానగడె? || 


అనిగిరిదరిచేరగ కొందరయ్యలచట 
నడ్డుపడి కారు నిలుపుచు నమిత భక్తి 
నేడు శివరాత్రి శరణులతోడు లేక 

ఆరగించుట మా ¥ నాచారమిందు Il 


ఈశ్వర Sinom గ్రహించి మము కృ 
తార్గులంజేయ భూమిపై నవతరించు 

పరమ మాహేశ్వరాచార పరులు మీర 

లంచు నుతియించు వారలంగాంచి గురుడు ॥ 


కారులోనున్న భక్తుల కలయజూచి 
తమయభీష్టంబు BONS తడవు తగదు 
దిగుడటంచు భక్తాళి'పై SMS 
భక్తులటదిగి అయ్యలపజ్ఞ DB Il 
వారలంజూచి రాజేంద్ర పరమ గురుడు 
మీరు శివుని ప్రనాదంబు నారగింపు 
డింతలో మేము జనుదెంతు మిచ్చటకని 
కార్పుత్రో కొండపై చేర క్షణములోనె ॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


128 


దిగి వెనుక వచ్చు భక్తులతేరి జూచి 
శరణులాధిత్యమీయ సంబరమున నట 
అరటి యాకుల బరచుచు నధిక శ్రద్ధ 
సిద్ధమయ్య ప్రసాదంబు సికొనవలే | 


అనగయిష్టలింగార్చనంబాచరించి 
వచ్చి, ఆకుల IYO పైన దుడిచి, 
భక్తతతినోట నీరూర, పాయసాది 
ఇష్టమృష్టాన్న కలన వడ్డించిరంత॥ 


వేడి కొబ్బరి పోళీల వేగనిడుచు, 

వెన్న గాచిన నేయి, వెన్వెంట పాలు, 
దొప్పలంబోసి, ఆకుల తుదినిలుపుచు, 
జంకు గొంకుల తగదు భోజనపు వేళ 


ఎవ్వరెన్ని పోళీలు భుజింప గలరొ 
వారికన్ని రూప్యుంబులు భక్తి తోడ 
దక్షిణ నొసంగుశే మాకు ధర్మమంచు 
శరణుడొక్కడెల్లెత్తి Dasa చాట || 


తట్టలో సుగంధ ద్రవ్య తాంబూలముల్‌, 
శరణుడొకడు తెచ్చుటరసి, వారు 


జార! కారడవుల అమృతాన్న మిప్పించి, 


గురుని మాట శివుడు తిరమొనర్చె || 


అంచునొక్కరొక్కరద్భుత స్వాంతులై 
: వారు భోజనంబులారగింప 
గురునికారు సిద్ధగిరి చూచె భక్తుడు 


కోరినటుల శివుడు కోర్కులొసగు || 


అమృతపఫలాలు - జగద్గురువు 


11 


12. 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


అమృతఫలాలు - జగద్గురువు 129 


ఒక్కనాడు బెంగళూరికి గురుమూరి 

పోవుచుండ, శకటముచెడదారి 

పజ్జనున్న పేదవాని గృహోపరి 

భాగమందు తిన్నె పైకి చేం॥ 13 


చుట్టుపట్టుల గల పూల చెట్టులరయు 

చుండ నాగృవాస్తు గురుని చూచి చోద్య 

మంది భక్తి సంభ్రమచకితాత్ముడగుచు. . 

దేవుడేతన యింటికేతెంచె నంచు || 14 


గురునిలోనికి గొనిపోయి కూరుచొనగ 

ఒక్క ఆసనంబర్చించి ఓపరాని 

బాధయెదచిమ్మ కన్నులు బాష్పధార 

లెగయనాత "డో" యంచు SSB AG) | 15 


సరివారలలో నే నిక 

తిరుగగలేను తలయెత్తి దేవ! యూపే 

దరికంబెటువచ్చెనొ ? ఎ 

వ్వరికిన్‌ ద్రోవాంబు దలప స్వప్న మునందున్‌॥ 16 


చుట్టు నప్పులవాండ్రు నన్‌ జుట్టుచుండ్రి 
ఏటికిటులైతి స్వామి? నాకేది దిక్కు 
ఏమి సేయుదు నేనెటుకేగువాడ? 
అనుచు వలవల వాపోవునతనిచూడ || 17 


_ గురుడు నింతలో చాలకుండరుగుదెంచి 

బుద్ది! మనబండి యిపుడు సంసిద్ధమయ్యె 

అనగ శివరాత్రి రాజేంద్రుడడలు వాని 

వెణువకుము శుభంబగునంచు వెడలిపోయె || 18 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


130 అమృతఫలాలు - siar 


మంత్రితోడ గురుడు మాటాడుగాని, ఆ 
అపరిచితుని దుఃఖమాత్మనంటి 
కలచివైవ, "కల్లకపటమే లేని, యీ 
బతుకు లెపుడు బాగుపడునొ" యంచు]! 


ఆది గురుని తలచుచు పంచాక్షరిన్‌ జ 
పించుచు, సెరగున విభూతి DHSS 

పని ముగించి చాలకునితో, మనము ముందు 
కారుచెడినయింటికడకె, చేరవలయు || 


పదమని గురుండు త్వర పెట్ట వాడు బండి 
నడుపుకొనివచ్చి చెప్పిన కడ నిలుపగ 
స్వామినిన్‌ చూచి ప్రాణముల్‌ వచ్చినటుల 
వచ్చె పరుగుతో నాయింటి బడుగు పెద్ద॥ 


ఎదురెదురు చూచి మీ రాక కింత వజకు 
ఇప్పుడే లోనికేగితి యింతలోనె 

స్వామి దర్శనంబగుట నాభాగ్యమనగ 
"అయ్య యీ విభూతి ధరింపు మహరహంబు || 


ఈశ్వరాను గ్రవాంబున నెల్లచక్క 

బడు" నని విభూతి DHÉ వానికిచ్చి 
వ్యవధిలేదిట మాకు మాటాడ రమ్ము 
మామఠంబున కని స్వామి మరలిపోయె | 


నెలతిరుగకముందే అ 

ప్పుల బాధలడంగనతడు Sites 
కొలచెన్‌ మైసూరునగురు 

వరునిన్‌ గురుడు కరుణింప భాగ్యములరుదే ? || 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


20 


21 


22 


23 


24 


అమృతఫలాలు - జగద్గురువు | 131 


స్వామి బొదార్యమున్‌ చూచి సహనముడిగి 

కొందరు గొణగ లోలోన కొందరెదుట 

బడియు మరుమాటలాడక ప్రక్కకేగ 

ఒక్కడు తెగించి క్రోధము గ్రక్కుకొంచు | 25 


"OY Nom diba? నన్యులనిట 

కొల్ల MRA మీరును గురువులె? HS 

చదువుకై లక్షలంగుంజ స్వాములె? ఇట 

కావి గట్టులోకజ్డులేజ్ఞానులంచు॥ 26 


పిచ్చిగ గురువరుని చెంత (ho వాడు 

క్రోధ ఘూర్డితనేత్ఫులై గురుని శిష్యు 

లతని భంజింప పైబడ ఆగ్రహించి 

గురుడు వారల చూపులోదరిమివైచె॥ Sec 


IPA వాగి వాడు కడకుపలుకలేక 

వచ్చినటుల సేమంబుతో వదలె మఠము 

కాని "త్వరలోనే వీడు నిక్కంబెరుంగ 

KOYA" Hoth లోలోన కొలచె శీవుని ॥ 28 


క్యాతవాళ్ళి కుందూరు మఠాధిపతులు 

శీఘమేచెంత చేరి రాజేం ద్రునేమి 

ఏమియన చిరునవ్వుతో SSH 

మనల ప్రశ్నించు వారికి మాటలంచు || 29 


Pob ons వారికి కొదవలేదు 

చదువుకై ఉన్న వారిచ్చు సంపదలిట 

లేని వారికి చదువు కల్పించుచుండె 

కావిగట్టలోకజ్డుడే జ్ఞానియగును | 30 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


132 అమృతఫలాలు - జగద్గురువు 


చెంపగొట్టెడి వారికే చెంపచూపు 

క్రీస్తు తల్లికీ మించిన ప్రేమమూర్తి 

ఆగ్రహించిన వారినే ఆదరించు 

కారణికుడే నిజముగ జగద్దురుండు || - 31 


ఆమాటలు విని చేరెడి 

స్వాములు పరివార జనము లాశ్చర్యముతో 

స్వామిని లోలో బొగడుచు 

గ్రేమించుచు, భక్తి గొలచిరెల్లరు ప్రీతిన్‌ || 32 


కనకని బ్రతుకును వ్‌ 

చిన ఉడిపికి HOES పరిచేరన్‌ స్మేరా 

నను మురళి మోహనమూ శ్ర 

8D గోపవధూకిశోరుతిలకింపగనే || 33 


SN) Or NOS బ్లాప్పముల్‌ గ్రమ్ముచుండ F 
మననునజ్ఞాత సౌందర్యమనుభవింప 

ఆత్మ నిర్వికల్ప సమాధి నందుకొనగ : 
శివ | శివా! భవద్రూప మచింత్యమంచు || 34 


పులకించిన శివరాత్రీ 

ho "అజమారగురుండు" జూచుచు HOS 
కలిసిరి యిరువురునయ్యెడ 

కలుగదు భేదంబు భక్తి గలిగన చోటన్‌ || 35: 


మీరన యెల్లరకున్‌ కడు 

గౌరవ మిందున్న గుట్టు కరుణింపుడనన్‌ 

స్మేరాననుడై ఆ ద్వై 

తారాధకునింగనుచు శివాద్వైతియనెన్‌ || 36 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


అమృతఫలాలు - జగద్గురువు 


అయ్యా గుట్టమున్నది 

యియ్యడ? గురుడైనవాడు నెల్లరనొకట 
నెయ్యంబున చూ చిదియే 

అయ్యలలో మేరువగుచునందరదనుపున్‌॥ 


ఈయనుభవామృత నుడుల వృదయమలర 
మెచ్చె అజమార Both నిచ్చెననుప 
మమగు గౌరవంబు గురుండు మది Boo 
చుట్టుపట్టుల వారలు చోద్యమంద॥ 


చౌడదామపురికి ఒక్క శరణగృవహామ 
హోత్సవంబునకున్‌ పడగూరుక్యాత 
వాళ్ళి గురువులు రాజేంద్రుననుసరింప 
ఎదురు గాలుల కారునందేగుచుండ్రి ॥ 


(ప్రణవ పంచాక్షరీ మంత్రపారగుడయి 
మౌనమూర్తియై నిశ్చల జ్ఞానియగుచు 
నాడు రాజేంద్ర గురుడు ధ్యానముననిల్వ 
ఉన్నదున్నట్టలుల్లంబు నులికి పడయె || 


ఇంతలో బృహచ్చకటంబు నెదురుపడగ 
చాలకుడుదాని దప్పింప సరగున నది 
సేతువున్‌ WS స్వాములా సెజ్జనుండి 
కుప్పగూలిరి క్రిందికి కుదురు దప్పి || 


వెనుకనుండి వేగంబుగ విరుచుకుపడ, 
శకటమాకారు నొరసి, ధ్వంసంబుసేసె, 
అల్పగాయంబులన్‌ బడి, అడలుచున్న 
స్వాములిర్వురు రాజేంద్రవరుని దలచి ॥ 


Bi CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


133 


37 


38 


39 


40 


41 


134 em Shore ~ జగద్దురువు 


ఏ విపరీతంబో గురు 

దేవునకున్‌, దెబ్బ పైన దెబ్బ బలీయం 
బై, విధివేచె, కటా యని 

వే, వారలు వచ్చి గురుని వీక్షింపగనే || 


ప్రణవ So Soen IDI) స్వరంబుతోడ 
కంఠకుహరాన వెలుపడకానవచ్చు, 

స్వామి మృత్యుంజయుండౌచు, Sa నిలచి 
గడగడవడంకు చాలకున్‌ కరుణజూచి || 


కలకాలము మము MAŠ 
జ్వలితంబగుశకటమిటుల సమిసెన్‌, గానీ 
చలితోజ్వలమూర్తిని, ని 

న్నిల నిలిపిన ఆదిగురుని, నే ప్రార్థింతున్‌ Il 


అని మృత్యుంజయుడై అట 

కనుపించిన, రాజగురుని గాంచి, చకితులె 
మనమానందము IPO LS, = 
సనుదెంచిరి, స్వాములెల్ల సంభ్రమపరులై | 


అంత శకటాంతరమున (పయాణమెరి, 
వారు మౌనము ద్రాంకిత స్వాంతులగుచు 
స్వామి పంచాక్షరీ మంత్రపరతమునిగె 
విధివిలాసంబు విధియు దప్పింపలేడు | 


ఒక్కసారి బొంబాయిలోనుజ్వలముగ, ' 
భక్త బసవ జయంతియేర్పాటుకాగ, 

వివిధ రాష్ట్ర శరణకోటి, Awas 
గురుగణంబులు చేరిరి, కూర్మినచట || 


43 


44 


45 


47 


48 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


~ 


అమృతఫలాలు - జగద్గురువు 


సభముగియగానె, గురువులుత్సాహభరితు 


లై, తలచిరి గణేశ్వరా శ్రమము చూడ, 
కాని, కొందరచటి స్వామి కడువిచి త్ర 
మన్యులను గౌరవించుకే, అరయడనగ || 


దరహసితవదనుడు రాజగురుడు $s, 
ఆ ప్రశాంతయాశ్రమకళోద్యానమరసి 
NAT OSS మున్‌ గ్రోలి, శివ విలాస 
మనుభవించు వారలకు మర్యాద లేల? || 


మనమె, ఆగురువరు.మన్నించి మర్యాద 
సేయ, శుభము గాదె చింతలేల? 

అంచు శివగురుండు నాశ్రమాభిముఖుడై 
చనియె దక్కువారలనుసరింప || 


శైత్యజలగుండముల మేను ర్లుల్లనంగ, 
వేడినీటి బుగ్గలు కడువెచ్చ గూర్చు, 
శీతలోష్టగుండములు స్పర్శింపహాయి 
గూర్చి, చర్మరోగంబుల కూల్చునంచు || 


అచటి చిత్ర విచిత్ర దృశ్యముల కల్లు - 
నా ప్రశాంత పవిత్ర వాతావరణము 
హృదయమలరింప చూచి, SHAS ప్ర 
భావమీ సృష్టియై సుఖప్రదము కూర్చి || 


అంచు గురువులాయాకశ్రమ ప్రాంగణమున 


సంచరించుచు, ముందుకు సాగ నా[శ్ర 
మ విభుడమలముక్తానంద మాధవుండు 
ధీరరాజేంద్ర గురువరుతేరిజూచె || 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


135 


49 


50 


51 


52 


53 


136 


స్వాములెల్లర, కాతడాహ్వాన మ్‌చ్చి, 
ఆత్మపీఠమర్చించి, అత్యధిక రక్తి 

రాగ రంజిత వస్త్రంబు రాజగురుని 

గప్పె, దై BSG ED యొప్పెనచట || 


జార!రాజేంద్రుడెంతటి యాత్మబలుడొ 

అంత వినయ వినమిత సౌహార్ర మూర్తి 

అహమడంగ, రారాయని అభవుడాత్మ 
. చేర్చుననుటకీ దృశ్యమే చెప్పదగును || 


ఎవ్వరెవ్వరేయేరీతి యెదదలంప, 
జారివారికాయారిీతి చేరువగుచు, 

_చూసష్యాడయ్యె, ముక్తానందయోగియంచు, 

Gund సీసిరి స్వాములా పట్టునందు II 


ఈశా శ శ్రే 


అమృతపలాలు 


5 జగద్గురువు 


55 


56 


57 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


పాండిలీ ప్రభ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


ఆరవిరిసిన వెన్నెల యగుతమసము 
అమృత సంజీవినీ స్పర్శ్భయగును ma, 
నచ్చితానందమయమౌను సహజసృష్టి 
పాండితీ ప్రభశారదా ప్రభల సోక॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi, An eGangotri Initiative 


పాండితీ ప్రభ 


గౌరీ శంకరబుధు డే 

తేరగమాహిష్మతీ ప్రదేశంబునకున్‌, 

నీరథివలె యుప్పాంగుచు, 

నారాజేంద్ర గురు వృాదయమంబరమంెన్‌ || | 1 


DSS కాశి వణకు SAG వెనుక, 

ఆతడిపుడు కట్టదుట సాక్షాత్కరింప, 

శరణకోటితో రాజేంద్ర గురుడు వచ్చి 

స్వాగతంబిచ్చి, జంగమార్చన మొనర్చె || 2 


మానవాకృతిమెరయు, నుమామహేశ్వ 

రుడవు, మీరు చూడని స్మృతి శ్రుతులులేవు, 

సకల సమయాగమ రహస్యసారమెల్ల | 

రక్త కణముల తమకు జీర్ణంబునయ్యె | 3 


నాటి SAPA శరణుల నాల్క పైన, 
చిందులాడిన శివమూర్తి చిత్తమెరిగి, 
ఉపనిషత్సారమాత్మలోనుదిలుకొనగ, as 
పలుక నేర్చిన జంగమ ప్రభుడవీవు ॥ : 4 


మామఠమిపుడు పావనంబయ్యె, మీరు 

రాగ, పరమ శాంతము పవిత్రంబు నగుచు 

పుణ్యకపిలా నదీ తీర భూమి నిలువ, 

అస్మదాచార్య వర్గమాహ్హాదమందు॥ 5 


అనెడినుడులకు సంతృషప్తినంది యతడు, 

అన్న! కాయక వ్రతమున ఆత్మ నెరిగి 

ఇవహమున పరము పండించు మహిమనీది, 

నీకు గల యీ యనుభవము మాకు గలదె? || 6 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


140 అమృతపలాలు = పాండితీప్రభ : 


పలుకుల సత్యము, కార్యం 

mo చైతన్యమ్ము, నాత్మ పూర్ణ సుఖంబున్‌ 
పులకింపగమీ బ్రతుక 

న్యుల కాదర్శంబుగాదె ?, యుర్వీస్థలిపై I 


అప్పటప్పటికేర్పడు నడ్డులెల్ల, 
ప్రతిఘటించుచు, నడచుచు, ప్రగతియందు, 
ప్రజల తిద్దుచు, ప్రకృతి పోరాటమందు 
నీలకంఠుని మెప్పించు, నియతిమీది ॥ 


మావి చిల్కపల్కులు, సదామామనంబు . 
పూర్వగాథలు త్రవ్వగ బోవుగాని, 

నిత్య నూతన సృష్టికి నెరవు మీరు, 

జలద విద్యుత్తు భూమిపై నిలువదనగ॥ 


మీ నుడుల నిరహంకారమే స్ఫురించె, 
పూర్వుల మహత్ర్రభావంబు పూర్ణమగుచు, 
భూమి నిగమాగమంబులై పొలయుచుండ 
వాటి నిత్యర్థమున్‌ సేయు ప్రజ్ఞమీది I 


మీరు లేకున్న నాద్యుల మేమెజుంగ 

గలమె? వారలయనుభవజ్ఞానమెల్ల 
తెల్లమగునె? తమస్సునతెరవుచూపు 

మెరప్ప భూమిపై బడ భూమి నిలువగలదె ?॥ 


నంభ్రమాశ్చర్య సంతసస్వాంతమెగయ, 
పండిత స్వామి మోమున పండ నవ్వు 
PADS రాజేంద్రుడజ్ఞాత సౌఖ్య 
0G, వారికీ జగతి అదృశ్యమయ్యె॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


10 


11 


12 


సంధ్యలో, న ఘమర్షణ స్నానమాచ 
రించి, లింగార్చనంబు ముగించి, వే, ప్ర 
సాదమున్‌ గొని, కార్యముల్‌ చక్కతిద్ది 
తిరిగియెప్పుడో రాత్రికి గురుడు వచ్చు ॥ 


కార్యభారంబునన్‌, నిజ కాయరక్ష 

మరచి, రేబవళ్ళు (శమింప, గురువరుండు, 
దినదినంబును ఆరోగ్యమణగుచుండు 
BSA శంకరస్వామి తావెజుగు పడుచు Il 


అన్న! కార్యంబులెన్నియుత్పన్నమైన 
కాని, ప్రొద్దువాలకముందుగ శివపూజ 
మఠమునన్‌ దీర్చుకే శుభంబగును నీవు, 
వచ్చువరకు ప్రసాదమే బట్టననగ ॥ 


నాటినుండియు సూర్యుండు మాటు పడక 
ముందె, శీఘంబుగా మఠంబునకు వచ్చు 
గౌరి శంకర స్వామితో గలిసి గురుడు 
ప్రీతితో బసాదంబు సేవింప 8737 Il 


గవి మఠాధిపతిగ, గౌరిశంకర పతి 
నగరు చూడదినదినంబు నతని 
పాండితీ మహత్తు, బ్రసరించె కర్ణాట 
శైవ మఠములందు, శార్వరి SS Il 


స్వామి ఆజాను బాహుడైవచ్చుచుండ, 
ఫాలము విభూతి Sho బరిమళింప, 
చెవులు పసిడి రుద్రాక్షుల చవుకళింప, 
గళము నిష్టలింగంబున కళలు గ్రక్కై ॥ . 
11 


CC-0. Jangamwadi Math Collection, Varanasi: An eGangotri Initiative 


141 


142 ` అమృతఫలాలు - పాండి 


అంత జయ చామరాజేంద్రుడంబతోడ 
వచ్చి, గౌరి శంకర పతి పదములంటి, © 
భక్తితో మొక్కి, స్వామి పార్భ్వమున నిలువ, 
చెప్పనివెతల్‌ KING చెప్ప శిరము Sow ॥ 


జనని పరితప్త DES," స్వామి వంశ 
గౌరవంబెల్ల గంగలో JOR నేడు, 
కోడలీరాజ్యలక్ష్మినివీడి, పుట్టి 

నిల్లు జయపుర సర్కారుకేగె "ననగ ॥ 


వెచ్చని నిట్టూర్పుల, మది 

విచ్చిన భావంబు లెల్ల, వివరింపంగాన్‌ 
అచ్చట మది తొక్కులు పడు 
సచ్చారిత్రుని గని, నృపజననివచించెన్‌ ॥ 


' PORD మీరో దే 
వా! లో పాలోపముల నివారించుచు, శ్రే 
యోలాభము గూర్చుచు, శి 
ష్యాళి ని మము గావవలయునని ప్రార్థింపన్‌ I. 


అమ్మా! కాలాధీనం 

బిమ్మాయామయ జగంబు, నిదినేరికి సా 
ధ్యమ్మగు జయింపగ, ఉపా 

యమ్మున శివ పధము చూడ, యత్నింప వలెన్‌ II 


జరిగెడి.దిట'పై చెప్పెద, 

Ts నాలింపు Gen విడి, కోడలుజై 

_ పురికిన్‌ బోవుట, aaya 

జ్యరమా విభవంబడంగు సంజ్ఞలు దోచెన్‌ ॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


PA 
cs 


ప్రభ 


19 


20 


21 


22 


23 


24 


అమృతపఫలాలు - PhS Se 


ప్రాయమే రీతి బుద్చుద ప్రాయమగునొ! 
రాజ్య మీ రీతి చంచల ప్రాయమగును, 

కాన వయనున సంతతిగాంచినటుల, 

సిరుల శాశ్వత పదమంద వలయు నృపుడు || 


వీరభోజ్యమై యొకనాడు వెలసి నట్టి 
రాజ్యము, ప్రజా పూజ్యమై బ్రతుకు నింక, 
అనగరాజ బుషుల వంశమున జనించు 


నృపుడు బుషి పదంబున సదా నిలువ Sov || 


3 Sg త, విశిష్టా 

దైపిత పదంబుల వెలుంగు ధార్మిక సంస్థల్‌ 
భూతలమున శాశ్వతమా 

భూతింగన, దాన ధర్మములతడొనర్చెన్‌ || 


అడిగిన వారికి లేదన, 

కడుగకయే, బుధుల కగ్రహారాదుల్‌, తా 
తడబడక చామరాజేం 

ద్రుడు దానమొనర్చె, పండితులు కీర్తింపన్‌ | 


చామరాజేం ద్రుడిచ్చిన స్థలమున జయ 
చామ రాజేంద్రతాం|త్రిక శాలనొకటి 
నృపుని పేరిట, శివరాత్రి నృప గురుండు 
స్థాపన మొనర్చె జగమెల్ల సంతసింప || 


Deh పడకుండ ఆర్షధర్మంబు, (ప్రజల 
కవగతంబుగాన్‌, వేద శాస్తాది DINI) 
రాణ SBE వ్రాయించె, మూలరబుతోడ . 
కన్నడ DI, బుధజనఖ్యాతి 9NG || 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


143 


25 


26 


27 


28 


29 


30 


144 em Shore - ods Gy 


కవి, గాయక, నట, విద్యా 

(ప్రవరులు కీర్తింప, వారి ప్రతిభాపాండి 

త్య విశేషంబుల గుర్తిం 

చి, వారి నలరించె, విభుడు చింతామణియై || 


Dar నృపుండాపాత మధురమైన 
సాదమున్‌ బట్టి, తిరిగె, ఆనంద జగతి 
నమరుడగునట్టు, లాలోచనామృతంబు 
దవుల, సంగీత సాహిత్య తపసియయెె || 


చండముండుల తెగటార్చు జనని చరిత, 

మాత్మ తలపోసి కీర్తించె, నక్షరాళి i 
రాగభావతాశంబులరంజిలంగ 

ప్రభుడు వాగ్గేయ కారుడై వన్నెకక్క | 


ఇంతలో శివరాత్రి రాజేంద్రగురుడు 
కపిల గట్టున కట్టించె కట్టడంబు, 
అదియు పరమ ప్రశాంతమై అలర, గౌరి 
శంకర స్వామి కి పవిత్ర సౌధమయ్యె || 


కోకిలమ్మల ఓంకార కూజితముల, 

కపిల గట్టున శ్రీదేవి గజ్జెవించు 
ఆ(ప్రశాంతమందిర శుభాభ్యంతరమున, 
స్వామి యిష్టలింగార్చనా ప్రభుత DTD || 


BB ఈ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


31 


32 


33 


35 


DONO @ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


కష్టసుఖముల, రాత్రింబవళ్ళ, చావు 
పుట్టువుల, దేశకాలాల, కట్టివైచి 
ప్రాణకోటిని త్రిప్పుచు ప్రబలు విధిని 
ధాతకైనను తప్పింప తరముకాదు || 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


DIANA 


ఒక శరద్రాతి, Seno యుపనిషద్వ 

చో విలాసమునకు, స్వామి చోద్యమంది, 
వార్టభఖ్యరచియించు, తరి, ASST), బయల 
నీరు నెవ్వరో చేదెడి నిస్వనంబు Il 


ఎవ్వరీ నడిరేయిలో నిచ్చటనుచు, 

తలుపు దీసి బావి కడచూపులు H8e) 
జడలు ముడివడ, ముఖకాంతి చదలనంట, 
ఒక్క వర్చస్వినీర్ణేదుచుంట చూచె ॥ 


స్నానమున్‌ముగించి, చలువల, వెసగట్టి, 
గద్దుగెకడకేగి, కరము సాచి, 
ఇష్టలింగపూజ నిచ్చ గావించుచు 

es సమాధినాతడైక్యమందె I 


గౌరి శంకర స్వామికి కనులు చెదరె 
గుండె దడదడమని బిట్టుకొట్టుకొనియె 
క్షణములో బాహ్య జగమట స్తబ్బమయ్యె 
ఎంత కాలమట్లుండెనో ఎరుగడతడు Il 


ఆది శివరాత్రి గురుడె, (ప్రత్యక్షమయ్యే 
నన్నభావంబు మెరుపుగ నాత్మ మెరసె 
ఓం నమో నమః HITA? | ఊర్థ్వరేత ! 
అంచుకేల్మోడ్చి గురునిస్తుతించెనతడు ॥ 


పట్టపు శివరాత్రిగురుడు శ్వాసకోశ 
రోగ పీడితుడై, జరారూఢి మిగుల 


నలిగె, రాజేంద్ర గురుని మనంబు వెతల 
చిక్కె, శంకర స్వామియుచింతమునిగె ॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


148 అమృృతపలాలూ - KL 
లిఖితయోగ్యమౌ BS ind, రెండు మూడు 

వేగ తెప్పించి, ఆ భవరోగ వైద్యు 

పుష్టివర్ధను, మృత్యునిర్మూలుని, OD) 

తాంశుధరు, నాత్మలో నిల్పి అధిక భక్తి ॥ 7 


నంది, మందాకినీ, శివానందులౌవ 

శిష్ట యక్షేశు, లక్షరశీర్షులగుచు, 

ముందునిల్వ పంచాక్షరీ ప్రోక్తమైన 

'ప్రణవమాత్మ గువాన్‌ ప్రతిధ్వనులు రేప ॥ | 8 


ఆ సరస్వతీ శక్తి తన్నావహింప, 

పౌత్తపుమొదటి పుటలోన పొందు పరచి 

ప్రణవ పంచాక్షరీ మంత్రరాజమతడు 

సాలుగా PD ఐదు పుస్తకములందు II 9 


ఐదు పొత్తముల్‌ రాజేంద్రుడందనిచ్చి 

అయ్య యిట వ్రాయ Haden Sth పుస్త 

కముల పూర్తి యీ మంత్ర రాజమును నింప 

గురుని ఆరోగ్యభాగ్యంబు కుదురుననగ Il 10 


ఐదు పొత్తముల్‌ రాజేంద్రుడంది, భక్తి 

పట్టపు గురుని ముందిడ, శ్వానబాధ 

నదిమి, పూని కష్టంబున మొదట పుటను 

చూడ, దివ్యానుభూతిలో చొక్కనతడు ॥ 11 


ఆంతరంగిక శక్తి తన్నా వహింప, 

ముందు, నంది, మందాకినీ, సుందరేశ, 

వరవశిష్టయక్షేశులందరును, నిల్వ 

అర్ధమాకృతి గొన శబ్దమడిగిపోయె॥ 12 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


అమృతఫలాలు - బలవద్విధి 


ప్రణవ పంచాక్షరిన్‌ వ్రాయ ప్రతిదినంబు, 
అక్షరక్షరంబున నూతనామృత కళ 
లంతకంతకూరి, మనసునలముకొనగ, 
అతని కలచునాది వ్యాధు లణగి పోయె]! 


"తనువు జీవంతమగుచు, బాధలకతీత 
మైనిలచె, మది ఉత్సాహ మందుకొనగ, 
నిర్వికల్ప దీపకళికానిభృతి వెలిగె, 
మంత్ర II సాధనంబగుటనిజము || 


గౌరి శంకర స్వామికి, కడుపు శూల 

పుట్టె, యెన్ని మందులతండు పుచ్చుకొనిన 
గుణము కన్పింపదయ్యె, సద్గురుడు చేరె 
చెంతకున్‌, కడు ఉద్విగ్న చిత్తుడగుచు || 


అంతకంతకతిశయించె వ్యాధి, బుధుడు 
భూమిపై Nog Sennen Iri చుండె, 
అతని బాధ చూచియు, నిస్సహాయుడగుచు, 
కనుల NS Jang, ముందును గాంచలేక॥ 


మందులేదొ! మంత్రంబుల మాన్పరాదొ! 
అనెడి రాజేంద్ర గురుమాటలాలకించి, 
అంత బాధలో కూడ మాటాడె, సామి 
వ్యాధి కేమందు ఆయుస్సు నడ్డుగొనదు | 


వ్యాధి రూపాన మృత్యువు వచ్చెనాకు, 

నా శరీరమవని చేరు, నాకు హరుని 

సన్నిధి సమకూరు, శుభసమయమయ్య! _ 
మరణమే మహర్నవమిగా నెజుగ వలదె?॥ 


CC-0. Jangamwadi Math Collection; Varanasi. An eGangotri Initiative 


149 - 


13 


14 


15 


16 


17 


18 


150 అమృతఫలాలు - బలవద్విధి 


అప మృత్యువునకు మంత్రం 
బుప యుక్తంబగును, వాాధి నుడిగించుటకై 
విపులంబగు నాషదముల 
నుపయోగమొనర్చు, వైద్యుడుచితబ్లుండై॥ 


కంట తడిబెట్టు కాలంబుకాదు మనకు, 
పురుటి నొప్పులు పొలతికి పుట్టినటుల, 
మరణ వేదన జీవులందరికి గలదు 

కాన సన్యాసి యూ పట్ల కలత పడడు Il 


చంద్రుడుదయింప నుప్పాంగు జలధి, కాని 
చంద్రు కబళించు రాహువున్‌ సంద్ర మడ్డు 

కొన దుదధి మింగు ముని, నెదుర్కొనడు SIAL, 
చెడిన వారికి BOSH, శివుడు దప్ప Il 


ఈ పల్కు MHS! యన విన 

నోపక గురుడున్‌, ప్రయత్న ముండెడి దాకన్‌ 
ఏ పురుషుండును విడరా 

దా పై, సర్వంబు నీశ్వరాధీనంబా II 


అని రాజేంద్రుడు, వేలూ 

రున గల వైద్యాలయంబు, రోగుల Sarg 
ధునిక చికిత్సా రక్షణ 

మొనరించుటలో బ్రసిద్ధి Dog, నటంచున్‌ Il 


గౌరీ శంకరునిన్‌, వే 

లూరికి బంపించి, చూప ఉన్నత వైద్యుల్‌ 
చేరి పరీక్షించిరి కా 

నీ, రోగము ముదిరె నందె నీల్లెనతండున్‌ ॥ ' 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


20 


21 


22 


23 


24 


అమృతఫలాలు - బలవద్విధి 151 


మెరుపై వచ్చిన వార్తయె, 

శిరమున HHA బడి గురుచిత్తముకలచెన్‌ 

పరిసరమదృస్యమయ్యె, 3 

HIPS గురుడున్న దున్నపట్టున కూలెన్‌ ॥ 25 


శివరాత్రి యప్పవెంటనె 

ఫివమం[త్రము చెప్పుకొనుచు, శిశిరాంబువులున్‌ 

'శివగురు'పై చల్లగ, గురు 

వివశత్వంబల్ల నల్ల విడివడతొడగెన్‌ II ల్‌ 26 


నిట్టూర్పులతో మేల్కొని, 

కట్టెదుటన్‌ దుఃఖజలధి FARE జనులన్‌ 

బిటోదార్చెడి రీతిగ, 

చుట్టుంగనె గురుడు, శిష్య శోకము లార్చన్‌॥ 27 


KG దుఃఖమడచి, చి 

త్తమ్మును వెస చిక్క బట్టి, దైనందినకా 

ర్యమ్ముల మఠము నడుపు యం ; 

త్రమ్ముగ, గురుడౌర ! వెతలణగుకువ్వరికో !॥ 28 


ఇష్టలింగార్చనా DAN, వాదయమెటులొ | 

Hols మవాబుషిన్‌ దలచుచు, మౌని యగుచు 
తాప్రసాదంబుగైకొను తరుణమందు, 

ప్రక్కజూచి, కన్నీటితో పైకి లేచు ॥ 29 


DOS సిద్ధి, పాండిత్యంబు, మధుర హృదయ 

మన్నియు, శివైకరిమై బడుగయ్యె బతుకు, 

అంచు రాజేంద్రుడాత్మ చింతించుచుండె, 

నిండుకుడద గౌరీ శంకరుండు నిలువ॥ 30 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


152 


అణువులం గల మహచ్చక్తినంద వచ్చు 
దేశకాలాల మంత్రాన త్రిప్పవచ్చు, 
కాని మిత్తినోటికి మేను కవళమగుట 
తప్ప, దెంతవారలకైనతత్త్వమేమొ || 


గురుడు శయ్య పైఒక్కనాడురగి, మగత 
కన్ను లరమోడ్చి నిద్రించు కాలమందు 

గాలి కాంతి పుంజంబుగా గదియ కలసి 
అదియు కడకు గౌరీశంకరాకృతిగొనె || 


గురుడు లేచి తటాలున కూర్చున విన 
వచ్చె జలదగంభీరమౌవాక్య సరణి 
ఇందునీయందనిల్చితి యేటికింత 

బెంగ కాయక[వ్రతమున వెలుగు మనుచు || 


దృశ్యమంతలో నంతనదృశ్యమయ్యె 
గాలిలో శబ్బమలలగా గలిసిపోయె 
కాని వాకాార్థమాత్మలో నాకృతిగన 
తన్నుతానెరిగి గురుడు తత్త్వమెరిగె | 


రూపువెల్లయ్యె ఆవెల్లచూపలబడ 
అల్లనల్లన తనలోన ఐక్యమంద 

అంత శివరాత్రి రాజేంద్రుడద్భుతముగ 
కార్యదీక్షచైతన్య సంకలితుడయ్యె || 


నాటినుండియు ms విజ్ఞానదీప్తి 

- వివిధ సంస్థల వెల్ల స్థాపింపతొడగె 
ఆర్షధర్మసంరక్షణార్థంబు గురుడు 
ఆ(శమ మొకటి నిర్మించె అవని మెచ్చ || 


. 7 CC-0. Jangamwadi Math Collection, Varanasi. 


అమృతఫలాలు - బలవద్విధి 


31 


32 


33 


35 


36 


An eGangotri Initiative 


అమృతపఫలాలు - బలవద్విధి : 153 


శంకరస్వామి రీతిగా సాధుజనుల 

నాగ్రితుల తీర్చి తిద్ది మఠాధిపతుల 

సేయనందందు నెలకొల్పి చిట్టి చిట్టి 

మఠములన్‌ శివాచార ధర్మంబుచాట || 37 


కూటికై కోటి విద్యలు See VA 

మానవుల సంస్కరించి విజ్ఞాన పధము 

నందునడిపింప అన్నమాద్యమగుసాధ | 

నంబుకాన తత్సాధనార్థంబుగురుడు | 38 


ఆధునికరీతులన్‌ శిక్షలభ్యసింప 
అవసరంబని వివిధ విద్యాలయాల 
సాపనమొనర్చె రాష విద్యార్లిజనుల 
థి & 9 
గాక పరుల నాకర్షించి గణుతి కాంచే || 39 


వైద్య కళాశాల బృహ 

B ప్రద్యాగారంబు పట్ట భద్రప్రదమౌ 

| విద్యాలయమున్‌ శిక్షణ 

విద్యాకేంద్రంబు తంత్ర విద్యాసంస్థల్‌ | 40 


సంగీత నాట్య శిక్షణ 

రంగాగారంబును శివరాత్రి గురుండున్‌ 

ఇంగితమతియై సద్వ్యా 

సంగమొనర్పగ జనులకు స్థాపించెనిటన్‌ | 41 


విచ్చె కనులు జగతిమెచ్చ విద్యాసంస్థ 

థి 
లుభయ తారకముగనుర్వి వెలిగె 
ఆత్మనలము తమసమణగారరాజేంద్రు 


డవని దీపమయ్యెనందరికిని | 42 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


154 అమృతఫలాలు - బలవద్విధి 


రాజేంద్రగురుడు విద్యా 
రాజీవభవుండని ధర ప్రణుతింపగ అ 
వాాజకృపాకరమూర్తిగ 
రాజిల్లె ప్రభుత్వమతని ప్రజ్ఞగణింపన్‌। 


సత్యముకవచమై ఆహింసచురకత్తి 

యై, మహాత్యాగమేవైష్ణవాస్తమగుచు, 
తోడ్పడంగ గాందీ మహాత్ముండుతుంచె 
దాస్య శృంఖలాల్‌ ప్రజలు స్వాతంత్ర్యమంద || 


అంతరాజమహారాజులంతరించు 
కాలమిదియంచుమైసూరుపాలకుండు 
ప్రజలకైశ్రమియించు నీ రాజగురుని 
కిచ్చెగోగజశాలలు తృణమెగొంచు॥ 


కొన్న గోగజశాలలత్యున్నతముగ, 
ప్రబల విద్యార్థలన్‌, ధేనువత్సములను 
DOV, విబుధసింగముల పోషించె, చేర 
దీసి, రాజేంద్రుడాశమదీప్తి DOD || 


స్త్రీలకు శిక్షగరప్పు, వి 

mna, తగిన రీతి స్థాపించి, యశ 
శ్రీలలరగ, వారల గుణ 

కీలురగావించె గురుడు, చిరతరప్రజ్ఞన్‌॥ 


విద్యార్థులకనువగ, వే! 
భాద్యవసతిమందిరములు కట్టించుచు, తా 
సద్యస్పూర్తి మెరసె మహి 


మోద్యమములమగ్ను డగుచు, నుర్విగురుండున్‌ || 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


46 


47 


ee ae 


SMS Horo. - బలవద్విధి 155 


శివనాగాంబాప్రవరుల 

ప్రవరోదరజనిత పుత్రరత్నంబునకున్‌, 

శివరాత్రిమఠాధ్యక్ష ప 

దవినీయగ, ఆదిగురుని దలపోసెమదిన్‌॥ 49 


అంతకర్ణాట విశ్వవిద్యాలయమున, 

కన్నడ సరస్వతి వాదయంగమము కాగ, 

అతడుపాళించి, పట్టభద్రాక్యుడగుచు, 
తిరిగిరాగ, నా రాజేంద్ర గురుడు మెచ్చె॥ 50 


ఈ రాజేంద్రగురుని, ఆ 

చారవ్యవహారవిధుల, సర్వమెరింగెన్‌, 

సారాసారజ్ఞుడు, సుకు 

మారకుమారగురుడు, జగమభినందింపన్‌॥ : 51 


ఎవ్వడాజానుబావువై, ఎవ్వని వెడ 

దయురమాధ్యాత్మ నిలయమై, నయనయుగళి 

యోగశక్తులు దీపింప, నుజ్వలోన్న 

తప్రమాణ దేవాంబుతో, దనరువాని ॥ 52 


చిరుతవానివైరాగ్యంబు, Jo శమద 

మాది సకల Keno, నాత్మతరచి 

ఉత్తరాధికారపదవి, యోగ్యతగగ్ర 

హించి, నతనికీదలచి రాజేంద్రుడంత ॥ 53 


శుభముహూర్తాన, సుత్తూరు చొచ్చి, నిర్మ 

లకపిల్తానదిన్‌ స్నానంబులాడి, గురు ప 

రంపరా సవ్టాధులకడ శ్రద్ధజేరి, 

వారినత్యంత భక్తితో [Send DAY Il 54. 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


156 


ఆదిగురు సమాధినర్చించి, మంగళ 
హారతులొసగంగ, అచటనున్న 

నంది పూలదండస్పందించె, ఫలమొండు 
జారిపడగ, గురుడు సంతసించె || 


అనుచర శ్రేష్టి ష్యుడత్యం తభక్తి, 
గురులసన్నిధి రాజేంద్రుగురుని పదము 
లంట, గురుని కరస్థసుమాక్షతాళి 
శిష్యుశిరము పైబడగ, నాశీర్వదించె॥ 


ధాత్రి శివరా త్రిదేశి కేంద్రగురుడనగ, 
ఉత్తరాధికారిగ, నతండొ ప్పె, దీక్ష 
కావులిచ్చి పంచాక్షరీ జ్ఞాన మంత్ర 
రాజముపదేశమున్‌ సేయ, రాజగురుడు || 


BBB 


అమృతఫలాలు - బలవద్విధి 


55 


56 


57 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


CC-0. Jangamwadi Math Collection, Varanasi, An eGangotri Initiative ~ 


సృష్టిశక్తులెరుగ నుపాశించునరుడు, 
నేడు నారాయణుండౌొచు నిలువగలడొ 
ఇివుని మరచి కాలాగ్నుల సృష్టితోడ 
తానెదగ్గమైపోవునో దక్షునిగతి | 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


N35 యాత్ర 


దేశవిదేశాంతర, భ 

క్తాశేషజనాళి, మఠమహామహిమంబున్‌, 

శ్రీశివరాత్రిగురుని ఉప 

దేశంబాలింప, నేగుదెంతురు ప్రీతిన్‌ ॥ 1 


ఏతెంచిన భక్తులు, న 
త్యాతురతన్‌కాన్కలిచ్చియారాధింపన్‌, 

ప్రీతిజగద్దురుమహిమం 

బీతలమున ప్రాకతొడగె, నెల్లరు మెచ్చన్‌ ॥ 2 


పిన్నతనంబున మఠమున 

ఉన్నత విద్యా ప్రసాదముభయముగొని, అ 

త్యున్నత పదవుల, నిత్తరి 

| మిన్నగ దేశాంతరముల DING భక్తుల్‌ II 3 | 


వచ్చి, రాజేంద్రగురుని సంభ్రమవినయవి 

ధేయతాభక్తి యొక్కి,.బుద్ధీ | జగద్ధి 

తంబగుసిరుల పాశ్చాత్యధరణి DID, 

వారు వైజ్ఞానిక తపఃప్రభావులరయ ॥ 4 


ముక్కంటికంటిమంటల' 

నెక్కొన, పరమాణు విద్య నేర్చిన వారల్‌, 

పెక్కు జగంబుల నొక్కట 

గ్రక్కున, బరిమార్చగలరు, కందెరచుతృటిన్‌ ॥ | Banget 


ముప్పునరికట్టి, మరణంబు పొందకుండ, 

రోగ బాధలనెల్ల నిర్మూలనంబొ, 

SH, శాశ్వత స్థితికి మానవుని చేర్చ, 

యత్నమొనరించుచుండిరి వ్యవధి లేక ॥ 6 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


160 : SS Hore. 


అచటిశాస్త్ర వేత్త లహరహంబు, ప్రకృతి 

నడగు విపుల ¥8 3 నాత్మదెలిసి, 

వెలికి amd), మహికి విందు సేయగ, గ్రహాం 
తరములా[క్రమించు, దక్షులనగ॥' 


చిరునవు go  వెదజల్లుచు, 

గురుని ముఖము వెలుగుచింద, కొలచెడివారిన్‌ 
గురుతరభక్త శ్రేజిన్‌, 

పరికింపుచు, గురుడు బలిక పరిణత ఫణితిన్‌ || 


జనన మరణంబులన్న వి 

తనువును వెన్నంటివచ్చుధర్మములెరు గన్‌, 
మనసన్నింటికి మూలము, 

మనసును బంధింప, యోగమార్గము దొరకున్‌ 


మనసు యోగబలంబుననణగుగాని, 
బుట్ట తెరచిన ఫణి లేచి, బుస్సుమనదె? 
సహజ శివయోగ శక్తుల జ్ఞానియైన 
మనిషి ఫణి హారి భూషణంబైవెలుంగు || 


మనసు జన్మకు మూలమైమరులు గొలుపు, 
కాలమే మరణమునకు కారణంబు, 
స్మర్వహరున్‌, కాలకాలుని, సాంబు, నాత్మ. 
దలచు శివయోగికీవెతల్‌ తగులవయ్య || 


తత్త కమట్లుండనిండు, కర్తవ్యనిరతు 
లత్యధికసాహసో'పేతు లషుటనషుట 
నానమర్హులు, సంపత్కరీసుఖోప 

' భోగులన్‌, మెచ్చదగువారి బుద్ధి శక్తి 


- విదేశయాత్ర 


10 


11 


12 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


అమృతఫలాలు - విదేశయాత్ర | 161 


తన్నుపొడిచెడి వారిపై దయను చూపి, 
ఆత్మరుధిరాన, పాపుల నఘమడంచు, 
కారణపురుషుడౌ క్రీస్తు, ఘనత గ్రమ్ము 
పాశ్చమాత్యుల జూచుట, భాగ్యమనగ ॥ 13 


స్వామి "ee" యని, నంత SHIS 

స్వాగతంబిచ్చి సత్కరింపదె, ఘనముగ? 

స్వామి పూజాదికంబుల సర్వమచట, ' 

సాగ, యత్నింతుమనివారు, సాగిలబడ II . 14 


రాజేంద్రగురుని పలుకుల 

నైజమెరిగి, యచటనున్ననయనాన్వితులున్‌ 

యోజించిరి, విశ్రాంతీ. 

వ్యాజంబుననైన, గురునికబ్బునటంచున్‌ Il 15 


భిన్న భిన్న దేశంబుల, భిన్న భిన్న 

సంస్కృతిన్‌ చాటు ప్రకృతి, యీశ్వర విలాస 

మద్భుత మొనర్చునని, అప్పుడపుడు పలుకు 

చుంట్రి, పరికింప మామనంబుబుకుచుండె ॥ 16 


న్యాయవాది గంగాధరయ్య, మఠ ఉత్త 

రాధికారియౌ దేశికేంద్ర గురుడున్‌, స 

Pr శివస్వామియు, చందద్రశేఖ - 

Kang, కుందూరు గురువులాయయ్యనరయ Il BE 


స్వామి, వారి భావముల, తాత్పర్యమెరిగి, 
అన్యదేశంబులంగల ఆత్మ భక్త 

పరుల చూడ, కాంక్షించి, ప్రవాసమునకు 

నవ్వుతో సమ్మతిన్‌ Toy న్యాయవాది Il 18 


"06-౦0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


162 అమృతఫలాలు - విదేశయాత్ర 


అమెరిక, కెనడా, ఇంగ్లాండునందు ఉచ్చ 

పదవులందున్న, ఆత్మీయభక్తతతికి,, 

గురుని శివరాత్రి రాజేంద్ర వరుని రాక, 

ముందె దెలిపి, బొంబాయికి పోయిరెల్ల I 19 


కాని, శివరాత్రి రాజేంద్రమానసంబు 

ఆదిమ శివరాత్రి గురుని అర్చసేసి, 

అడుగడుగున, అవిరళ పంచాక్షరీ జ 

పాభిరాముడై, నిశ్చల ధ్యానియయ్యె Il 20 


అంత యీ వార్త విని, విమానాశమమున, 

కరుగుదెంచిరి, భక్తులత్యధిక సంఖ్య 

పూలహారాల గంధమాగాలిగలియ 

గురునికి శుభాశయముల వీడ్కోలునిచ్చె ll 21 


వింతలున్‌ చూడ సహచరుల్‌ వేగిర పడ 

రాత్రి బొంబై విమాన ఆశయము విడచి 

లండను విమాన ఆశ్రయ ప్రాంతమునకు 

మరలె అంతరరాష్ట్ర విమాన మొకటి ॥ 22 


దేశకాలాల తెలిసియు తెలియని గురు 
డందు కదలుచు కదలక ఆత్మ నిలిపె 
అంతలో విమానంబుగమ్యంబుసేరె 
కందెరచి గురుడా సీమకాలుమోపె II . 23 


స్వామి రాకకై వేచెడి భక్తుల హృద 

యారవిందముల్‌ కన్నులై, స్వాగతంబు 

బలుక పువ్వుల గురుపదంబులకు దారి 

చూపనదిచూచు జనమెల్లచోద్యమందె Il 24 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


SN Shore - విదేశయాత్ర 


గురుని పెదవులందు చిరునవు వ్రదశుకొత్త 
చెంత చేరగ ప్రియ శిష్యులెల్ల 

అంతు తెలియని అమృతానందవివశులై 
ఆత్మ గురుని గొలిచి రధికభక్తి Il 


స్వామికి మహేశయోగి ఆశ్రమము విడిది 
యయ్యె, స్నానాది జపముల కాప్రశాంత 
నిలయమత్యంత యోగ్యమై వెలసె గురుడు 
ఇష్టలింగార్చనారతిన్‌ ఇవాముమజచె॥ 


అన్యకృత్యంబు లెల్ల బోనడచి నాడు 
భక్తులిష్టలింగార్చనా పరవశులయి 
వచ్చి గురునికి మొక్కి ఆపదములకడ 
వినయ వినమితగాత్రులై వేడ్క నిలువ || 


వారలన్‌ పరామర్శించి, వరుస గురుడు 
ఒకరినొకరిని దీవించి, ఉల్ల మంట 
సాదరముగ OB, మీ ప్రసాద తనువు 
లీ ప్రకృతి కనువౌచు, SPB? 


నిత్యమిష్టలింగార్చనా నిరతి మీరు 

మీ DMA, కాలము, మీకు తగిన 
రీతి తోడ్చడుచుండెనే ? వృత్తి వలన 
ధర్మలోపంబురాదు కదా! తమకిట॥ 


శరణుల అనుభవామృత సారమాత్మ 
మరువరుకదా! నడనుడుల మార్గమొకటి 
యగునె? జీవకారుణ్యంబుననుసరించి, 
జంగమార్చన సాగునా? స్వాంతమలర || 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


163 


25 


26 


27 


28 


29 


30 


164 అమృతఫలాలు - విదేశయాత్ర 


అన చేరు శిష్యులొకరొక 
రినిచూచు కొనుచు, గురుని దరి, తలలు వంచన్‌, 
కనుగొని, రాజేంద్రగురుడు, 


పణయోదారవచనాభిరాముండగుచున్‌ | 31 
బెదరగనేలయా్యా ఉ 

న్నదియేదో పలుకరాదె ? నాకని గురుడున్‌ 

మృదు మధురస్మృతి వదనం 

బుదయింపగ చూడ, భక్తులున్నత మతులై || బోస్‌ 32 


ఉదయాస్తమానముల, పరు 

వుదీయు మా బతుకులం, దపూర్వ సుఖంబున్‌, 

ఉదయించిన పర్వదినం 

DS, యో మీ సన్నిధానమెంతని పౌగడన్‌ || 33 


గురుదేవా! యేమని మీ 

దరి మేము వచింప వలెనొ, Seno BA 

ధర, భౌతిక భోగంబుల a 

803, యంత్రముల సేసె, నెల్లరమమ్మున్‌ | 34 


భరత భూమిలో బుట్టిన వారమయ్యు, 
అట బ్రతికెడి భాగ్యంబు, మా కబ్బదయ్యె 
. అటచరించెడి భిక్షువులందు కూడ, 
ఆదిభిక్షువునే జూతురాజనంబు || 35 


పంచభూతాత్మకంబైన ప్రకృతి యెల్ల, 

భరత ఖండంబున పరమేశ్వర నలు 

లంట, ఆజీవులు ప్రమధులైరి PY 

వారి భాగ్యమే భాగ్యము వసుధ పైన | 36 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


అమృతఫలాలు' -విదేశయాత్ర 165 


అప్పుడప్పుడు మీ మూర్తి ఆత్మనిలచు 

గాని, మిము An భాగ్యంబు గాంచమిచట, 
'పెన్నిధులమాసిరులు గ్రుడ్లు DA, 

మమ్మునర్థించు వారలీ మహిానిలేరు II 37 


ఇక జంగములన, మాకం 

టికి కన్పింపరొకరైన యీాయెడ, పూజా 

ధిక భాగ్యంబులకున్‌ నో 

చుకొనని మాకింక శాంతి సుఖమెప్పటికో ॥ 38 


2D సంరక్షణశాలలు, 

విశేషముగ పుట్టె, BOG వృద్ధాశ్రమముల్‌, 

కృశియించె, మాతృరక్తియు ae 
నశించె గురుభక్తి యిచట, నరయంత్రతతిన్‌ ॥ I 39 


ఈ హిరణ్య దైత్య పృథివీ స్థలంబున, 

గాలి, నీరు, వెలుగు, కట్టు nG, ప్ర 

జాళికి జననమరణాటంకముల్‌ Sa, 

చిత్రమైన ముక్తి చిక్కనిచట ॥ . 40 


maam హృదయాల పారడి! 

చకితుడై గురుమూర్తి, నిశ్చలితుడగుచు, 

ఆది గురుని స్మరించుచు, నాత్మలోన, 

కన్ను లరమోడ్పగడియలో గాంచె వెలుగు ॥ z 41 


రాజేంద్రగురుని వదనము 

SE DKI, సరన్వతీ వృతమై, © 

వ్యాజకృపారసభరితం 

| B, జగదానందకరమునైళో Don ॥ 42 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


166 : అమృతఫలాలు - విదేశయా(త్ర 


కనువిచ్చి చూచె, భక్తుల 
మనముల వెతలడగ, సమరసానందం 
బున బల్కె, గురుడు శిష్యుల 

కనులే కర్ణంబులగుచు, గ్రక్కున గ్రోలన్‌ Il 


శరణ సామ్రాజ్య వీరు, O సత్యలోక 

సత్వ సంపన్నులై, శివశక్తి మెరయు, 

మీరు నిర్గుణనిజనిర్వికారమార్గ 

మందియు, తెలియకీరీతి, అడలుటరిది! ॥ . 


భరతభూమిపై మీకున్న భక్తి సరియె, 
కాని, ఆత్మలో గురుడు సాక్షాత్కరింప 
లింగమూర్తులయ్యు, చెడని జంగమశివు 
నెరుగకే, మట్టి మనుజుల తరచనేల? ॥ 


గురుడు నదసద్వివేకంబు, గురుని చూప 
సాధనంబయ్యె లింగము, సాధ్యమందు 
మనల నొరవెట్టు జగమె జంగమము, గాన 
శరణుడీమూల తత్వంబు మణువరాదు ॥ 


స్థాణు మహిమిష్టలింగానసంతరింప, 
శరణుడాత్మ శక్తి విభవోజ్వలత మెరయ, 
నిత్య చైతన్యలక్ష్మికి నిలయమగుచు, 
విశ్వకల్యాణమూర్తిగ, వెలుగుచుండు | 


ప్రళయావసానమందు, న 
కలభువనావళియెటనడగారటనె, పునః 
వెలుగంగ సృష్టిలింగ 

Som తనరారుచుండు, తాత్విక దృష్టిన్‌ I 


43 


44 


46 


47 


48 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative : 


అమృతఫలాలు - విదేశయాత్ర 


గురులింగ జంగమములగ 
హరుడేముమ్మూర్తులగుచు, నవని తిరుగ, తా 
మరతంపరగాశరణులు, 

చరాచర ధరన్‌ వెలసిరి, శంభు గుణములై | 


ధాత్రి గురులింగ జంగమత్రయమె, పూజ 
IAS, భస్మరుద్రాక్ష నిరతి, Hos 
జపము సాధనాత్రయమౌను, సత్సల ప్ర 
దమగు పాదోదక ప్రసాద ద్వితయము॥ 


తనువును జ్ఞానార్జనక్రై 
మసమున్నే కా గ్రతకయి, మరలించి సదా 
ధనమీ జగతికి వెచ్చిం 
చినచో, దాసోవా సిద్ధి జీవులకమరున్‌ || 


గురుడే జ్ఞానము, లింగం . 

బరయగ సాధనము, జగతి నంత్యస్థితిలో 
నొరవెట్టు జంగమవరుడా 
పరశివచైతన్యమంచు, భావింపవలెన్‌ | 


గురులింగజంగమ।త్రయి 

కిరవై, తనుమన ధనంబు లెల్లను Sod 
కరతిం గన సత్యము, Ho 

దరమై శివమగు తత్త్వ దర్శనమిదియే | 


అని శివ గురుడాత్మ వ్యా 

PIT HS, చెంత నున్న గంగాధరుడున్‌ 
వినయంబునలేచి, గురు ప 

యనంబు కార్య[క్రమంబు, నట సూచింపన్‌॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


167 


50 


51 


52 


168- అమృతపలాలు - విదేశయాత్ర 


గురుని పెదవులలేనవు ౪ మెరయ, కాయ 

| కవ్రత క్రియా యోగంబు కలసిరాగ, 
బ్రతుకుడని, సహచరులతో పయనమగుచు 
గగన యానంబున అమెరికాను చేరె || 


అచట భక్తులందరు ఘన స్వాగతంబు 

పలికి, గురునకొక ప్రశాంత నిలయ మేర్ప 
రచిరి విడిదిగా, కొంత విశ్రాంతి నంది, 
గురుడు స్నానార్థమై ముందుకు సనుచుండ | 


అచ్చెరవు గూర్చు దృశ్యము 

లిచ్చట గల వధిక సంఖ్య, యివి చూచుటకై 
వచ్చితి, మీ శివ పూజలు 

నిచ్చట గూడ తెగవయ్యె, నేమనవలెనో || 


అని గొణగగసహచరులున్‌ 

వినియు వినని రీతి గురుడు, విధికృత నిత్యా 
ర్చనలన్‌ సర్వము BUD, శ 

రణాళి వచ్చె, కుసుమాది ద్రవ్యంబులతోన్‌ || 


పటుబటలు గప్పిన పెడి పళ్ళ 

La) (>) Gæ 
Komo గురుని (ro, నర్పణము సేసి, 
భక్తబృందంబుకేల్మోడ్చి, బాపష్పకణము 
లురల, పరవశానంద సంభరితులైరి ll 


సహచరులు నప్రమత్తత, 

సహజభ్రాంతి త్యజించి, సాష్టాంగముగా 
మహిసాగిల బడు, భక్త ని 

వహంబుగని, రక్తి గురుడు ప్రశ్నించెనిటుల్‌॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


55 


56 


57 


58 


59 


60 


అమృతఫలాలు - DIKTA 


జొర! యెన్నాళ్ళకన్నా ళ్ళకందరనిట 

మిమ్ము చూడగల్లితిని, సౌఖ్యమ్మె మీకు? 
ఈ సదాచారసంపత్తియే, జగచు 
భాంకరముగాని, వింత దృశ్యములు గావు ॥ 


తన వారు తలలు వంచ, శ 

రణాళి భక్తి ప్రపత్తి బ్రసరింపగ, యీ 

దినము విదేశీ భారత 

జనమొక, సాంస్కృతిక సభను, సమకూర్చెనిటన్‌ II 


మీయాశీర్వాదముతో, 

నీ యెడ, ప్రారంభమైన యీ సభ, శ్రేయో 
దాయకమై, మున్ముందుకు 

పాయని సుఖశాంతులొసగు, ప్రజలందరికిన్‌ Il 


కంట గ్రమ్మిన పారలెల్ల కత్తిరించి, 
లక్షలాది జనుల, పునర్వీక్షణ కు శ్ర 
మించు వైద్యుడు మోడి యేతెంచె నిటకు 
మీ శుభాశీస్సులతనికి మేలనంగ ॥ 


అరవిచ్చుకంటి మొగ్గల, 

"DSH go దంతకాంతి చిందగ, నొసటన్‌ 
"పరిమళ భస్మంబు మెరయ, 

గురుడున్‌ దిలకించె సభను కొనియాడ జనుల్‌ Il - 


రామకృష్ణనరేంద్ర గాంధీమహాత్ము 
లైన్సటన్‌మహాశయుల మహాతపఃఫ 
లముల నవయుగప్రజ్ఞగా Bam నేటి 
నరుడు నారాయణుండగు తరుణ మిదియ ॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


169 


61 


62 


63 


66 


170 అమృతఫలాలు - విదేశయా[త్ర 


చేదుదాచి, సుధాంశుని శిరను కెత్తి 

కామునిన్‌ గాల్చి, (ప్రేమకు కాయమిచ్చి, 

విభవ మన్యులకిచ్చి, తా బిచ్చమెత్తు 
సచ్చితానందమెల్లరళాంతిదనుపు॥ 67 


(పేమింపుము, నీ వారల 

Mara, నీదుపనుల Bara, నీ 

భూమండలమన్నా ని 

ష్కామంబగు కర్మయోగ సారంబిదియే || 68 


నేనూ నీవనుభేదము 
'లేనంతవజకు, సుఖంబు ప్రీతి కలుగునీ 
లో నిక్షిప్తంబగు నిధి 
మానవ ధర్మమది వెలుగు, మహనీయంబై | 69 


వైజ్ఞానిక ఆధ్యాత్మిక 

ప్రజ్ఞా జ్ఞానంబులనెడి భమ SES, న 

ర్వజ్ఞత వెల్లు సమన్వయ 

మౌ జ్ఞానమె నరుడు పొందు, నాత్మజ్ఞుండై || 70 


ఈ చరాచరాత్మక జగంబెల్ల శక్తి 

రూపమని, ముందె దెల్పినారుమనవారు 

కాని నేటి శాసన Sma గాంచినారు 

శివుడులేని శక్తేయే జగచ్చిద్రకారి || - 71 


మనిషిలో శివాంశ మాయమయిన, 23 

రక్తజీవియగుచు పజలమింగు, 

నరుడు శివుని దెలియ నారాయణుండౌచు 

| మాతృమూర్తియగును మహినిగావ || 72 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


అమృృతథలాలు - Adian 


ఈ మతమామత, మనిమీ 

రీ మానవ ధర్మమడచి, కృంగకుడయ్యా 
భూమికి మతమేమున్నది ? 

(పేమకు సరిహద్దుగలదె విశ్వస్థలిలోన్‌ ? Il 


పుట్టుటలో, గిట్టుటలో 
పుట్టని భేదంబు, నడుమ పుట్టగనేలా ? 
చెట్టంబట్టగనేలా ? 


పట్టుడు సహజైక్యమతము, ప్రమదంబందన్‌ Il 


త్యాగంబున జన్మించుచు, 
త్యాగంబున వృద్దియగుచు, ధాత్రీ సలమీ 
8 3 2 
Brg Om పూర్ణంబౌ 
త్యాగంబును మజువరాదు, ధర్మజ్లుడిలన్‌ Il 


త్యాగమే దయామయునకు ధర్మమయ్యె 
త్యాగము, దయ, (పేమ వివిధాంతరములందు 
సచ్చిదానందతత్త మై సమరసమగు 

బుద్దుడే క్రీస్తుగా భూమి HLI? I 


బుషులనుపనిషత్సారంబు, క్రీస్తు జీవి 
SES, శరణులవచనోక్తి, దర్శనమయి 
దేశకాలభేదంబులు తేలిపోవ 
సత్యసౌందర్యశివములు స్పష్టమగును ॥ 


నమ్మిన శిలయేని, నారాయణుండగు 

| ప్రణయమున్న మిత్తిభాగ్యమొనగు, 
శాంతికలుగ ముక్తి సామ్రాజ్యమే దక్కు 
పూని నరుడు వీని పొందవలయు ॥ 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


171 


73 


74 


75 


76 


78 


172 - అమృతఫలాలు - విదేశయాత్ర 


సర్వమత నమ్మతంబైన, స్వామి వాక్కు ' 

| సార్వకాలిక సత్యంబె చాకునంచు, 

చేరు జనమొక్కరొకరితో, చెప్పుకొనుచు, 

నడువ సభముగిసె గురుండు విడిది కేగె ॥ | 79 


స్నాన మొనరించి, యీశ్వరార్చనము నలుప, 

ఇష్టలింగాన దర్శించె హిమగిరిగురు 

నాశమాంతర బుషివరు, డాత్మ నిలువ, 

చేరు గంగాధరయ్యతో జెప్పె నిటుల ॥ 80 


మంచు కొండల, శాద్వలాంబరవనాల, 
ఉపనిషన్మూర్తి యెవ్వరోనుండిరిచట 
అతని దర్శింపవలనంచు నాజ్ఞ సేయ 
స్వామి! మీ రన్న చిన్నెల demo I 81 


స్వామి రామాఖ్యు, SO కత సాధువై హి 

మాలయావేద విజ్ఞాన ఆ(శమంబు 

కట్టె, పెన్సిలువేనియా పట్టణమున, : 

అది, + ప్రసిద్ధ బుష్యాశ్రమంబయ్యె నేడు Il 82 


అతడు సతతమాధ్యాత్మవిద్యా (ప్రభావ 
మణువణువునందనుభవించి, అంతులేని 

శాంతినందు, ఆ సన్నికర్ష్ణణవిభూతి 

నార! బుధవరుల్‌ పడిగాపులైరి యచట ॥ 83 


అతని దర్శనార్ధమై దేశ దేశాల 

నుండి ప్రజలు 'వచ్చుచుం ద్రుకాని 

స్వామిదర్శనంబు సంచిత పుణ్యాత్ము 

లందగలరు ఆత్మ ఆత్మ గలియ ॥ 84 


> CC.0. Jangamwadi Math Collection; Varanasi. An eGangotri Initiative 


అమృతపఫలాలు - విదేశయాత 


అన్యులగువారికీచింత, యంతలేదు, 
ఆ సహజ సుందరమగు బుష్యాశ్రమంబె 


శాంతి సౌఖ్యముల్‌ సే సేకూర్చ, స్వాంతమునకు 


తిరిగివత్తురు త త్రుభల్‌ ధరణిచాట || 


మూడునెలల ముందనుమతి పొందకుండ 
అతని దర్శింప దుర్హభంబగును కాని 
యత్న మొనరింతు, దానిపైయభవు కరుణ 
అంచు దూరవాణినతండునచటికందేె॥ 


భారతావనినుండి, సుత్తూరు శివగు 
రుడు, హిమాలయా వేదగురుని కలియగ, 
SAYS విషయంబును, Ing send 
DOSEN, ఆశ్రమస్థులాపలుకు వినక॥ 


రామన్‌ స్వామినిచూడగ, 

నే మాత్రము వీలుపడదు, నేడంచున్‌, ఆ 
arsa సంచాలకు 

లే మార్చలుకట విని, గురుడే మాత్రంబున్‌ || 


విసుగొందక, DINDOR, N 
జ సహచరులతోడ Ja, చని, ఆశ్రమమున్‌ 
వెన దర్శింతుమనుచు, ముం 
దుసాగ, వారు బ్రతిబలుకతొక్కిసలాడన్‌ || 


స్వామి వెంటనే ముందుకు సాగిరెటులొ ! : 


వరహిమాలయాగ్రమ గృహాంతరమునుండి 


ఒక్కవర్చస్వి, మహిమాన్వితో జ్వలుండు, 
ద్వారసీమకు, చకచకతరలివచ్చె ll 
135 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


173 


85 


86 


87 


88 


89. 


90 


174 అమృతపఫలాలు - విదేశయాత్ర 


ముందు నడువనావర్చస్విడెందముబికి, 

చేతులారగ శివగురున్‌ చేరదీసె, 

కన్నులానందబాష్పముల్‌ గ్రమ్ము చుండ, : 
ఇద్దరేకాత్ములై లోనికేగిరంత || 91 


స్వామిరాముడు, శివగురుస్వామి గలియ, 
ఆర్షధర్మమూూవమందైక్యమయ్యె, 

చుట్టు పట్టులవారెల్ల చోధ్యమంది, 

చూడమిట్టి దృశ్యమనుచుస్తుతినొనర్చ || ` 92 


చూడకాదన్నవారలే చోద్యముగను, 

ఆ(శమంబును చూపనత్యాదరమున 
శరణులద్భుతానందసంభరితులైరి 

యోగి చర్యలు Haa Mata | 93 


స్వామి, శివరాత్రి రాజేంద్ర సద్దురుండు 

తరలివచ్చె దరహసితోద్వదనుడగుచు, 

సహచరాళి కుతూహల స్వాంతులగుచు, 

గురునితో తమ విడిదికి తిరిగిరాగ I 94 


డిస్నీ లాండు, లాస్‌ఎంజిల్సు డెందముబుక 

చూచినార, మాదృశ్యముల్‌చోద్యముగను, 

కాని, వాచామ గోచరంబైన శాంతి 

యేదొ ఆశ్రమంబున యెదకెగసివచ్చు | 95 
5 (ప్రాక్ర్రతీచీగుణద్వయంబాత్మదెలిసి, 

సర్వధర్మసమన్వయ స్థాపనకయి, 

రాముడే యిట ఆర్షధర్మాశ్రమంబు, : 
నిలిపెనని శరణాళితోబలికె గురుడు || 96 


*.. CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


అమృతఫలాలు - D 


భక్తుడొక్కడేతించి దేవా! స్వతంత్ర 
వైద్యసంస్థలో బతికెడివాడ నేను, 
మాచికిత్సా స్థలికి, ఒక్కమారు మీరు 
రాగ సార్ధకంబౌను మాబతుకులనగ || 


స్వామి గంగాధరయ్యనుపారచూడ, 
అతడు సుంత Aron, అయ్యా గురుండు 
రేపుమీ వైద్యశాల దర్శింపగలడు, 

అనగ తృష్తాత్ముడై ఆతడరిగెనపుడు || 


మరునాడు గురుడు, తన సహ 
చరవర్గముతోడ, వైద్యశాలనుచూచెన్‌ 
విరివిగ వెల్తురు, గాలి, ప్ర 

సరించుచు విశాల గదుల చలువలు గ్రక్కన్‌ ॥ 


అచట రోగుల, ధవళవస్థాంగనల్‌ వా 
Sig gras పరిచర్యసలుప, దేవ 
దూతల విధాన, పారాడదోచవయ్యె 
వాాధులౌర | వాత్సల్యమే అమృత సిద్ధి I 


ఈచికిత్సోపయం(త్రంబులెరుగగా ధి 
షగ్వరకుశా గ్రబుద్ధి విస్పష్టమయ్యె 

తల్లిగా వీరిశక్తి యీ ధరణిగాచె 

జీవుడే శివుండయ్యెడి క్షేత్ర మిదియె || 
వైద్యతండంబులోనొక్క భక్తుడు, గురు 
దేవ! మిముబరీక్షింపమీ స్థితిగతిమతి 
తెలియు, తదనుగుణముగ వర్తించుటాద్య 
ధర్మమగునంచు, వేడ, నాతండునగుచు || 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


175 


97 


98 


100 


101 


102 


176 అమృతఫలాలు - IISA 


స్థితిగతులీమేనికి పరి 

DS DN, CHS DN) మృత్యుంజయునీ 
వెతలంటవనగ, పరిజన | 

మతి ANS గురుని మోము నవలోకింపన్‌ | 


వారి మన OB నెరిగి, శ 

రీరంబిదిగో నిపుడె బరీక్షింపుడనన్‌ 
_ఆరాజేంద్రగురుసిరా 

సారాంతర రక్తనాడి చలనములెరుగన్‌॥' 


వారలాశ్చర్యచకితులై బలుకులుడిగి 
గురనకత్యంత భక్తితో నెరిగి, భక్త 

వరులతో, మహామహిమడీ స్వామి, యితని 
అంతుదెలిసెడి విద్యమాకందదయ్య Il 


గురుని ఆంతరంగిక సహచరులతో, ర 
వాస్యముగ వైద్యబృందంబు నల్ల 203, 
D8 యేమొ ఆరోగ్య సంపత్తి దోచె, 

కాని లోలోన తెగని రోగములు గలవు | 


(ప్రబల మగు మధుమేవాంబు, రక్తపోటు, 
అడ్డగిలక, మూలవ్యాధి, అతిశయించె 
ఒకటి సరిచేయ రేగియింకొకటి కాటు 
వేయు, నిదిరోగముల పుట్ట(ప్రేలునెపుడొ | 


కాన అత్యంత శీఘంబుగా స్వదేశ 
గాములై మీరు మరలుట కడుశుభంబు, 
పాదరసముగ తిరుగుచు బతుకు గురుని 
తనువు, చాలకాలంబికతాశదనగ॥ - 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


103 


104 


105 


106 


107 


108 


అమ్మతఫలాలు - విదేశయాత్ర 


దేశకాలస్థితిగతుల ధిక్కరించి, 
ఆత్మబలముతో నీగురుండలరుచుండె, 
ప్రకృతినెంత శోధించినా పట్టుబడ క 
మిత్తినిజయించు, నాషదంబెరుగమనిరి || 


సవహచరులువాతాశులగుచు స్వాంతమందు, 
లేని BSgoen పైకి కల్పించుకొనుచు, 
GABBY, SHY బృందమధిక 

శ్రద్ధ నిధులిచ్చి గురుని స్తోత్రంబు సేసె॥ 


అంత గంగాధరయ్య అత్యంత వినయ 
వినమితశిరస్కుడై బుద్ది | వేగమనము 

వెను తిరుగవలె, వ్యవధి తీరినదిమనకు 
అన గురుడు Ga పయనంబు మనకనంగ || 


మరల లండను పైన, బొంబాయి చేర, 
వారల విమానమాకాశ పక్షియయె 
గురుని మనను శివానంద గిరుల BAD, 
దివ్యతేజంబుతో, మోము తేజరిల్లె ॥ 


Se 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


177 


109 


110 


111 


112 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


తనువు మట్టిలోగలిసినా, మనను చెడదు 
మనసు జన్మవాసనలు సంబంధముడిగి, 
ఆత్మనేకాకృతిగన, శివైక్యమగుచు 
సమరసానందమున్‌ పొంది, శాశ్వతమగు | 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


తమ విమానంబు బొంబాయి దరియగానె, 
స్వామి, అరవిచ్చు కన్నుల స్వాగతంబు 
బలుకు భక్తుల పై శివప్రభలుచల్లి, 
బెంగళూరును చేరె, విమాన వీధినంత || 


హర్షధ్వానంబులతో 

వర్షింపగ భక్తులు సుమవర్షంబు, జనా 
కర్షీతవదనుడు సుగుణో 

త్కర్షస్వాంతుడు గురుండు దరియగవారిన్‌॥ 


వారుదెచ్చిన కారులో చేరి గురుడు 
కూర్చొన సహచరాళితో కుదుపులేక 
వాయువేగాన మైసూరు కరుగ నదియు 
వారికీ పయనంబతిదూరమయ్యె || 


అమృత హృదయ, గీతల శిశిరాంబు కణము 
లల్లనల్లన వారిపై చల్లి, తల్లి 

సరసకావేరి, వారికి స్వాగతంబు 

అలలతో నిచ్చి గురునకు హాయి గూర్చె॥ 


మతి పురోగమింప, మాహిష్మతీ లక్ష్మి 
పుష్ప సౌరభముల పుల్కలెగయ, 
వృదయమలర వీచె, ఎంత వారలకైన 
జన్మభూమియన్న స్వర్ణమగును || 


(ప్రజలు తండో పతండంబులై దరియగ, 
క్రిక్కిరిసె వీధులన్నియు, Song 

అడ్డ పల్లికి దెచ్చె భక్తాళి, గురుడు 

వలదు వలదంచు వారించె వారినచట || 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


182 SLX Shore - 


సంజకిరణాలు ముఖముపైజారిపడగ 
స్వామి నడచె, ఆయుర్వేదశాలనుండి 
వచ్చెనాజగన్మోహనవలయమునకు 
పట్టణ ప్రజ స్వాగతంబతనికీయ || 


ఇట్టి దృశ్యమిందాక, యీ పట్టణాన 
చూడలేదని ప్రజపొంగి, చూచుచుండ, 
నాటిరాచబాటలు పూలబాటలయ్యె et 
భక్తకోటికి కన్నులు పండువయ్యె || 


దేవుడనయెవ్వరో వేరె, తెలియలేము 
కాని నడచునీదేవునే గంటి మనెడి 
ప్రజల ఆసంభ్రమోత్సావహ పరిధినెరుగ 
అంతులేదయ్య పట్టణం Song || 


మైసూరు మఠముసేరగ, 

నాశివరాత్రి గురువరుని ఆరాధింపన్‌, 

వే, శిష్యకోటి సందడి 

తో, సుమఫల సారభములతో జనుదెంచెన్‌॥ 


నిత్యమిష్టలింగార్చనానిరతి నడువ, 

చెంత చేరిన వారల చేరదీసె 

శరణు చొచ్చిన వారికి తెరవు చూపె, 
మరల మఠమున కలకలంబందుకొనియె ll 


రాజగురుడు సింహాననా (ప్రభుతమెరయ 
యమనియమ సామరస్యంబులాత్మ శక్తు 
లెల్ల పండగ, యేబది యేండునిండి 
అమృత ఫలములిజ్జగతికి అందజేసె I 


నమరసము 


10 


12 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


అమృతఫలాలు - నమరసము 


ఆ ఫలములనుభవించు, ర 

సోపాసకు, లార్యులు, సరసోదారులు, ప్ర 

= పాండిత్య బలాధికు 

లీ పరమాచార్యగురుని యెదల, దలచుచున్‌ ॥ 


వాణి వారిపై వచ్చి సంభావనా | 
బంధ విరుల చల్ల, వివిధ పరిమశళశముల, 
అవ్విరుల గూర్చి “మల్లెదేవరు" గురునకు 
అర్చనా గ్రంథమున్‌ గూర్చెనధి కభక్తి I 


రాష్ట్రవరకవి "పుట్టప్పు', రాజగురుని 
అమృత సుమహోత్సవసభకధ్యక్షుడయ్యె 
శిష్యులు హితైషులంతనశే షభక్తి 
అర్చనా(గ్రంథమర్చించిరాగురునకు Il 


కవులు, పండితులు, రసికాగ్రవరులు, సచి 
వోత్తములు, మఠాధిపతులీ, యుర్వియెల్ల 
నిండి యటకిటకిటలాడుచుండ, గురుడు 
ధీర గంభీర మూర్తియై తెలియబలికె II 


ఉత్తమకృతినిర్మాణం, 

బుత్తమ (Sod ప్రకటన, ముభయోచితమై, 
ఉత్తమజనసాంగత్యం 

బుత్తమమగునని, గురుండునుద్దోషించెన్‌ II: 


వీరశైవధర్మంబిల విస్తరింప, . 

తగిన రీతి శ్రమించుట తప్పుగాదు 

అన్య ధర్మమున్‌ ద్వేషింప కహరహంబు 
నాత్మ ధర్మమున్‌ రక్షించుటవసర్తమగు ॥ ' 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


183 


14 


15 


184 అమృతఫలాలు - నమరసము 


అఖిల భారత శరణైక సాహిత్య స 

భ, మహిషోర్వినిర్మితమయి నేడు 

భక్తులీిమహోత్సవంబిట్టై నిలుపక, 

ముందు ముందుకూడ ముందుబడగ Il = 19 


అప్పుడప్పుడీరీతి మహాసభలను, 

" తప్పక మఠంబు జరిపింప, దాని కనువ 

గు, నిధి, శివరాత్రి గురుడు సేకూర్చె, సాంస్కృ 

త్రీ ప్రచారమాధ్యాత్మ శక్తి కిబలమగు Il 20 


వివిధ కళల విద్వాంసుల దిలువబంచి, 

వారినెల్లతగిన రీతి గౌరవించి, 

పరిపరి విధాలబరగునీశ్వరవిలాస 

మనుభవించురసజ్లులే, ప్రాజ్ఞిలరయ Il అ 


పరిశోధనలో మిక్కిలి 

బరిశమించు బుధజనుల పాండిత్యకళల్‌, 

గురుతించి గౌరవించుట, : 

గురువుల కర్తవ్యమంచు ఘోషించె సభన్‌ ॥ 22 


శివరాత్రిరాజ గురు, నీ 

ప్రవిమలభావంబు సత్యవర్తన, కారో 

త్సవముల్‌, స్తుత్యర్హములై : 
వివిధాంతరముల, జనులకు వెలుగయ్యెనిటన్‌ ॥ - 23 


స్వామియెంత వైరాగ్యసంపన్నుడో, తె 

లియగ యతని జౌొదర్యమే బుజువొనర్చె, 

గుణముతో జేరు, సంపద, జనులకెంత 

దారిదీపమో నేడె ప్రత్యక్షమయ్యె ॥ 24 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


అమృతఫలాలు - నమరసము 


ప్రజలిటునుతింప, నాటిసభముగిసె, శివ 
రాత్రి గురుడొక్క సంధ్య, విశ్రాంతికి జయ 
చామరాజేంద్రతాంత్రికసంసబయల 
సవాచరాళితో వాహ్వ్యాళి సలపుచుండ॥ 


వినవచ్చెనొక్కయార్త 

ధ్వని, యేమోయని గురువులు తాంత్రిక శాలాం 
గణమును చేరగ గది బం 

ధనమునబడి, కుక్క Ho నలగుట చూచెన్‌ | 


గురువుల చూచి మరింతగ 

అరచుచు, నది'పైకెగయుచు, నద్దము Boss 
పరుగులు దీయుచు, దీన 

స్వరమున మొరలిడు ననాథజంతువు చూడన్‌॥ 


వాకిలిందీయ కున్ని వెల్వడును రేపు, 
దీనికైమనమింత చింతింపనేల? 
ప్రొద్దువోయె, పోదమటంచు పోబలుకగ, 
సహచరుల బల్కుల విని సద్గురుండు Il 


చీ!యేటి మాటలివి, యి 

$È యిది యీరాత్రి యెల్లయేడ్వవలెనె? cove 
నాయి న్విడిపింపగలే 

మే? యన కావలిభటుండు నేతెంచెె, వెసన్‌ || 


దీనిని మజచి బుద్ధి! బంధించెనెవడొ ? 
గదికి తాశంబునాయెడ, కల్గదిపుడు, 
తెత్తుననివాడు పరువుల దీసి, శీఘ్ర . 
ముగతిరిగి వచ్చి, తద్పంధమున్‌ SAB) | 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


185 


25 


26 


27 


30 


186 అమృతఫలాలు - నమరసము 


గాలిరీతిగ, ఆప్రాణి, గదిని దాటి 
తోకనాడించుకొంచు ముందునకు Srey’, 
స్వామి వెతలు నిట్టూర్చులో NSS, మూగ 
జీవుల gino? జూచె శివుని గురుడు || 


PIO NA ప్రాణిని కరుణచూచు 
స్వామిలో బుద్ధదేవుని చాయగాంచి 
సహచరుల్‌, ప్రతీచిసంధ్యజారుచుండ 
వెలుగు వెన్నెలలో మఠాభిముఖులైరి I 


అవసరంబయ్యె విశ్రాంతి ఆత్మ గురుని 
కంచు, చూడవచ్చిన, శరణాళినడ్డు 

సహచరులధిక్కరించుచు, నద్దురుండు 
ఎల్లరకు దర్శనంబిచ్చి, తృప్తి వరచు ll 


సహచరబృ్బందము వైద్యుల 
రవాస్యముగ చేరబిలిచి, రాజేంద్రగురున్‌ 
అహరహము చూడదగును, ని 
స్సహాయులైరి, పరదేశ శారీరజ్ఞుల్‌ I 


పరదేశ వైద్యనిపుణులు 

బరీక్ష చేసి, గురునాశవదలిరి, Hoge: 
నిరతంబు శ్రమించు, వినర ` 

వ్వరి మాటలు, నేమి సేయ Kas? యిటపై॥ 


వైద్యవరులు మీరె, బతికింపవలె గురు . 
వరునటంచు, వారుబాష్పకణము 
లురల బలుకు, వైద్యులోపినంత కొలుతు 
మింక, తుది ఫలంబు, యీశ్వరేచ్చ | 


31 


32 


33 


.34 


36 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


PPT ల AA 


అమృతఫలాలు - నమరసము 


ఒక్కనాడు రాజేంద్రుడత్యుగ్రజపత 
పస్సమాధిలో నిలువగ, ప్రాగ్గురువర 
తతి, IHAIN, పండెనీ తపము, రమ్మ 
టంచు, వెల్లులో వెలుగుగా నైక్యమైరి ॥ 


పుల్కు పుల్కున మేల్కాంచ్చి, పూర్ణగురుడు 
ఎదుట నిల్చిన నిజ వైద్య బృందము గని, 
చాలు మీ సేవ, శివుడిట సంతసించె, 
అంచు వారల DODD ఆదరమున || 


స్నేహాదీక్షితుండు శివప్ప చెంత చేర, 
మంత్ర దీక్ష హస్తాబ్బసంభవుడు 32 

కేంద్ర గురు కుమారుడు Nog, Seo మోడ్చి 
మఠము వారల జూచి, నెమ్మదిగ NOS || 


మఠము సేవింప స్వార్థంబు మాయమగును, 
మంత్రము జపింప 28015 మహిమలెల్ల 
జీవకోటిని పేమింప 296 మెచ్చు, 
మనకుగురు లింగ జంగ మార్చన విధియని || 


జెప్పవాల్చ్పక, కనులిష్టలింగము గన, 
నాలుక"నమచ్చివాయ" యన, కొన యుసురు 
బయలుగాన్‌, కేలు గుండె Dad, గురుండు 
సమరసానందమున్‌ పొంది, స్థాణువయ్యె Ii 


అక్షయ మార్గశిరము సిత 
పక్షంబున, పంచమి శనివారోదయ ప్రా 
కృక్షుల, యవ్యక్తధ్వని 

యీక్షితి రేగగ, గురుండు నీశుని చేరెన్‌ || 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


187 


37 


38 


39 


41 


42 


స్వామి లింగైక్యమందిన వార్త మహిని 
పిడుగు చిట్లిన రీతి వ్యాపింప, రాజ్య 

మందు శరణులు, వివిధ మఠాధిపతులు 
(ప్రజలు మంత్రులు రచయితల్‌ వ్రాలిరందు Il 


పుష్పమాలాభిషేకమైపోయె గురుని 
లింగదేవాము, ధూప దీపాంగరాగ 
శోభితంబయి, నిద్రించు చున్న రీతి 
స్వామి చూపట్టె శోకించు జనులకెల్ల ॥ 


ప్రతి పత్రికయున్‌ బాష్పా 

ర్చిత శ్రద్దాంజలి నొసంగి, శివగురు సేవల్‌ 
నుతియించుచు, వ్రాసెన్‌ వి 

$98 మౌ సంపాదకీయ, మెల్లరువగవన్‌ Il 


పత్రికల చూచి యేడ్వనివాడు లేడు, 
రేడియో విని చెదరని వాడు లేడు,. 
నాడు రాజేంద్ర గురుని మనసున దలచి 

' వెతపడని మఠాధిపతి కన్చింపడయ్యె ॥ 


జిప్పవాల్పని కనులలో, దప్పదయ్యె 
కాంతి, పలుకులుడిగిన వకాంచలాల 
చెదరనట్లుండె చిరునవ్వు OY శాంతి 
మూర్తిగాన్‌, స్వామి దేవుడై పోయె జగతి ॥ 


కారుపై స్వామి తనువు సూత్తూరు చేర, 
మధ్య పల్లెలు పల్లెలే మరలి వచ్చె, 

బాష్ప పుష్పాల వర్షింప, స్వామి పదము 
లంట, గమ్య ముంజేరనాలస్యమయ్యె Ii 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


43 


44 


45 


47 


48 


NAN Ola నమరసము 189 


వారమేని కాలేదు మైస్తూరులోనే! 

మనమహానన్నిధిన్‌ చేరి, మాటలాడి, 

ఇంతలో నింత లగుట యూహింపనంచు, : 
వలవలనొకండు వాపోయె, వగపులెగయ II 49 


కటకటా! మొన్నమొన్ననే గద యిచటికి 

వచ్చి శివయోగ మహిమల ముచ్చటించె, 

ఆదరమున మాతోడ మాటాడు దేవు 

డింకయెవ్వరోయని వెక్కి యేడ్చె ప్రజయు ॥ 50 


స్వామి పార్టివదేవామున్‌ పారజూచి 

ఒకడు పిచ్చిగా (HS, వేరొకడు చూచి 

చూడనట్టుల యెచటికో సురిగె, మరియొ 

కడు పకపక Say ood వెర్రిగా పరువిడె॥ 51 


అకట, యెంత వారికైన యీ nG దప్ప 

దయ్యె, బతికి నంత దాక విశ్వే 

మెల్ల శివునిదంచు యీ శ్వరార్పణ బుద్ది ; 
సేయు సేవరక్షసేయదిపుడు I = - 52 


భక్తులు, శరణులు, మఠాధిపతులు, మంతి 

వరులు, వాగులు వాగులై వచ్చి పడగ, 

చిట్టి సుత్తూరు దిశలంటి 5 పట్టణమయి 

: asya కదిలె కపిలా జీవనదియు ॥ 53 


పూర్వ గురుల సమాధుల పొత్తుకుదర, 

వీరశైవాగమ ప్రోక్త విధుల తోడ, 

రాజగురుడు సమాధి భద్రస్థుడయె 

పరమ పంచాక్షరీ మంత్ర పఠనమందు ॥ | 53 


CC-0. Jangamwadi Math Çollection, Varanasi. An eGangotri Initiative 


2 #AUAYUUNU VOA WAMAUN IA 
IANA SIMHASAN JNANAMANDIR ` 


$9) Ava 
190 LIBRARY అమృతపలాలు - నమరసము 


Jangamawadi Math, Varanasi 


కోరి సుత్తూరు రోజీ! ద MO BERS 
కొలువనేతెంచు నిజ భక్త కోటి, కొందు 
రిందు నిష్టార్థ సిద్దుల, హితము తోడ 

జొర! మరణమే లేదు మహాత్ములకిల ll 


కపిల రాజేంద్ర గుణములే కంఠమెత్తి, 
-PAE KÉR, D చుట్టు పట్టులెల్ల 
పచ్చ పచ్చగ స్వామి సంపత్తు GOD 
జ్ఞాన విజ్ఞాన దీప్తుల స్వామి BO || 


పూర్వ గురువులు సాధించు పుణ్యమెల్ల 
దేశికేం[ద గురుడౌచు తేజరిల్లె, 

వివిధ విద్యాసుగంధముల్‌ వెల్లి విరిసె, 
సార్వజనిక విద్యార్థిపుష్పవనులొప్పి Il 


రోగరు జనాది బాధల రోజుచున్న 
అనద వర్గమున్‌ ప్రీతితో నాదరించి, 
'పైబడునపమృత్యు వదిరిపడగ, గురుని 
తపములో లేచె వైద్య విద్యాలయంబు || 


Bas దాసోహియై, గురులింగ జంగ 
మార్చనారతిన్‌, శరణాళి అవారహంబు 
మఠము గొల్చుచు మం|త్రమున్‌ మది జపించి 
జీవకోటిని (ప్రేమించు శివుడు మెచ్చ || 


అన్నిటికి మాలమౌ అహంబధిగమించి 
త్యాగ వైరాగ్య భావంబు లలము కొనగ, 
మనుజులన్‌ తీర్చి BBE మహిమలొప్ప, 
శ్రీ సుతూరు పీఠము చా" శివుని 88 || 


శాంతి శాంతి శాంతిః 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


55 


56 


57 


58 


59 


60 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


U 
(4 
Li 
LI 
$ Cd 
న CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


బాడాల రామయ్య 


ing మదనపల్లె, చిత్తూరు జిల్లా, ఆంధ్ర[ప్రదేశం జన్మస్థలం. నంజమాంబా $ 
Ms నాగేశ్వరలు తల్లిదండ్రులు 4 
విద్యాభ్యాసం: ప్రాథమికోన్నత విద్య, ది వ్యజ్ఞానోన్నత పాఠశాల మదనపల్లి. ఓ 
ఎం.ఏ. డిగ్రి. పచ్చయప్ప కళాశాల మదరాసు. ఊలిట్‌ పట్టము మైసూరు A 
విశ్వ విద్యానిలయం. 
ఉద్యోగం 1 ౧౯౫౪ నుండి ౧౯౭౨ వరకు ఆంధధ్రోపన్యాసకుడు, ౧౯౭౨ 
నుండి ౧౯౮౨ వరకు తెలుగు శాఖాధ్యక్టుడు మైసూరు విశ్వవిద్యానిలయం. 
౧౯౮౨ నుండి ౧౯౯౦ వరకు తెలుగు ప్రొచార్యునిగా బెంగళూరు 
విశ్వవిద్యాలయం. కర్నూలు స్యాతకోత్తర విద్యాకేంద్రమునకు దార్మ 
నికాచార్యడు (విసిటింగ్‌ P95) ' 


= 
రచనలు ; కృష్ణక ధావిపంచి, లేపాక్షి స్వప్నదర్శనం, ఆనందవల్లి, 
బసవేశ్వరవచనాలు సమ గసమీక్ష, సౌందర్యలహరి (తెలుగు), పంపానన్న 
య్యర ప్రతి భాతపస్సు (కన్నడ), వీరేశలింగం (కన్నడం) మున్నగునవి 
Bera: గడియారం శేషశా(స్త్ర) ప్రశస్తి, ఆంధ్రగవర్షమెంటు కవిసన్మానం, 
పుట్టపర్తి సత్య సాయి బాబా సన్మానం, శృంగేరి సంస్థాన సన్మానం, NERS 
తరళబాళు మఠ సన్మానం, సుత్తూరు శివరాత్రీశ్వర మఠ సన్మానం, 
చిలాసం; బాడాల రామయ్య ౧౦, 003 (క్రాస్‌, జయనగరం, మైసూరు. 


SSS 
జగద్గురు శ్రీ శివరాత్రీశ్వర గ్రంథమాల మైసూరు 570 004 


వెల 20-00 & 


CC-0. Jangamwadi Math Collection, Varanasi. An eGangotri Initiative 


